LIFE OF THIKKANA SOMAYAJI 


(Author of Telugu Bharatam) 


BY 
_  CHILUKURI VEERABHADRA RAO, 


Author of History of Andluus, Similes Self Help in Telugu, 
Jeernakarnata Rajyacharitam, తత of Tinmarusu etc, 


శు 


PUBLISHED BY 
SARADA PUBLISHING COMPANY, 
185, Mount Road, Madras. 
1917. 
Copyright Begisiered.] (103 As. 12. 


ఆంధృభాషహెభివర్ధ నీసంఘము ; 21, 


త్రిక్తనసోమ యాజి, 


బాజా 








గ్రంథకర్త 
చిలుకూరి వీరభ ద్రరావు పంతులుగారు, 
ఆంధ్రుల దర్శిత్కోమ్చు స్వయంసహాయము. జీర్ణకరగ్షాటక రాజ్యచరిత్రృమా 
తిమ్మరుసుమం త్రి, మొదలగు గంథములకు కర్తలు, 


¥ 


(ప, కాళకులు 


గాంగా పన్హిపంగు స. 
185, మొంటురోడ్డు, మద్రాసు. 


1917 
శాకీరై టు రిజిస్టర్దు.) (బెల రు, 0.13.0 


పరిళిలించిన (గృంథ ములు. 


ఆంధు౨లచర్మిలేము (౨-వ భె గము) 

ఆంధ్రికవుల చరిత్రము (ప్రథముభాగము) 

ఆంధ3క విజీవిగములు 

దశకుమార చర్శిల్రెము ( కేతినకవి) 

నిరషచనో త్తర రామాయణము 

శ్రీమదాంధ్ర) మహాభారతము 

చనెల్లూరుకాసన సంపుటములు 

సోమ జేవరాజీయము 

(శ్ర, తాప నరిత్ర్యము లేక సిద్ధేశ్వర చర్శిత్ర,ము పాళ్సిచ్యలిభిత పుస్తక 

భాండారము (చెన్న పురి) 

౧౦ కాటమరాజుకథ 

౧౧ భాస్యాూరోదంతము (విమర్శ గ్రంధము.) 

౧౨ దవీ.ణహీందూ దేశపు శాసనములు. సంపుటము ౨. 

౧౨ ఆంధప త్రిక సంవత్పరాదిసంచిక (1911)“లిక్కు_నసోమయాజి 

చరి తి మను శీర్షికతో జ. కృష్ణ రావు బి. ఏట బి.ఎల్‌, గారు 
~~ ఖు (a=) 9 


646 ౪ణఅగ౫శ 06 ల0ల0౦ ఆ 9 


వ్రాాసినవ్యాసము. 
౧౪ ఇండియన్‌ ఆంటి క్వేరీ, సంపుటము ౨౧. 
౧౫ ఎఫిగాావియా ఇండికా, సంపుటము ౭, 


ఇంకను దొరత్రనమువారిచే (ప్రక టింపయబడు (ప తిసంవత్సెర వృత్తాం 


తములు మొదలగునవి, 


పయ సూచిక 
మొదట్‌ యధ్యాయము, 
౧ తిక్కనవంశము-మంత్రి భాస్కరుడు 
2 కొమ్మనదండనాధు(డు 
రిందవ యధ్యాయము 
౧ తెలుప చోదరాజులు 
మూడవ యధథ్వ్యాయము 
౧ తిక్కు_నజశా దిక్రము 
9 తిక్క నవాల్యదళ- వేదవి ద్యాభ్యసనము 
౨౫ తిక్కు_నరూపను 
శాలఅంగవ య ధ్యాయము 
౧ మనుమసీద్ది రాజు-తిక్కనమంత్రి, 
+ ౨ మనుమసిగినా టి కౌలసితి 
| 3 మనుమనసనిది కత్రురాజులను జయించుట 
ళ (బౌన్మాణులకోను వెలమలకును వివాదము 
ఆయిచవ య ధ్యాయము 
౧ అక్క_నబయ్యనల దంచయాత 
క విమర్శనము 
ఆయిన య ధ్యాయము 
య కాటమరాజు మనుమసీది రొజుల యుద్దము 
౨ ఖద్దతిక్కన విక్రమ పౌరుషూదులు 
ఏడవ యృధ్యాయము జ 
ద నిర్వచనో త్త తరరామాయణము 
ఎనిమిదవ యధ్యాయము 
౧ కఏిపండిత గోష్టి 
తొమ్మిదవ య ధ్యాయము 
౧ ఆంధ్రమవోఫారతర చనము. 


33 


రో౮ 


౬౧ 


౭౨ 


౮౩3 


కాం 


క్‌ రిక 





అప్రతిమానమైన పృతిభా విశేవమునుజూపి శీ)ీమదాంభ్రి 
మవాభారతమును విరచించి సర్యాంథధ్బలోక ఫూ జ్యు(డైన తిక్క నసోమ 
యాజి పవిత్రజీవితము (ప్రత్యేకసంప్రటముగా నుండుట అత్యంతోపయూా క్త 
మను ఫావముతో డెలిసివంతే వణకుంగవినిగూర్చిన విపయనజలను జేర్చి "నేనీ 
చిన్న్మ్మ్గంథమును రచించినాండను* తెలిసినంతివణకు( దిక్కానజీవతమును 
సులభముగా మహాజనులెల్లగును దెలిసీకొనుటకొఆ శే “నేనీ గంధమును రచించి 
నాండనుగాని తిక్కానసోమయాజి భారతాంధీ)కర *మును గూర్చి కాని, 
కవిత్యమునుగూర్చి కాని విపులముగా విమర్శించి గుణదోపషుములను (బకటింప 
పీలెననుదలంపుతో గృంధికదనము గావించి యుండలేదు. ఈగంథమును 
వాయుటకొజకు చేనుబరికీలించిన గ్రృంథములపట్రికను మటియొక తౌవ్రనC 
డదెలిపియున్నా (డను. తద్ద్రంధక లకును అద్వి లేఖకుల కును బృకేజ్ఞుకొవం 
దనముల నిందుమూలముగా. దెలుపుచు న్నా (డను. ఈకవి (బహ్మానుగూర్చి 
నూత్నవిశేపు ములు పొడగట్టినప్పుడు గంధము వి_స్తరింపంబడు ననుటళు 
సందియము లేదు, ఇందలిదోవుములను పున్మింని సణముల నే గ్రహింపవల 
ఆయునని పాఠక మహాళయులను _గౌర్థించుచున్నాండను.. చరిత్ర్రయునకు 
భిన్న ముగానుండినగనన్న యభట్టు, లెక్కు_నసోమయా జూల’ గూర్చినకల్పనా 
శథలనన్ని టిని (గంధవి స్తం భీతిచేనిందు విడిచిపెట్టిశాండను. స్థలాంతరమున 
నుండుటచే నిండచ్చుతప్పు లచ్చటచ్చట బడుట సంభవించినది గావున జదు 
వరులు వానినిమన్నించి సవరెంచి వదువృళొనవ ఐఅయిునని విన్న వించుకొను 
చున్నా (డను. 


రాజమెహీం ద ఫారము, 


8-10-17. చిలుకూరి ఏరళ డరావ్రు. 


రా 
భూమిక 

ఆంధ్రభాషా భఖివర్ధ నీ సంఘమువారిపతి మున మేము బ,కటించుటకిది 
మూజనగంథము. వెనుకటి గ ంధమబిలను పృకటించుకొ నినప్పుడు వెల, 
అధికముగ నున్నవని విన్నవించుకొనియు న్నా ము- ఇప్పుడు అంతక౦ కును 
'జిలలధికమగుటరోంగాక వలయు కాగితమునకు గూడ కా నుముపట్టినది. ఎట్టి 
కష్టాలలో నైనను గ్రంథ పృకటనమును మౌాననిన్హము లేక ప్రకటించు 
చున్నాము. 

ఇప్పుడచ్చులో ఇదివరకు ఆంథ్రమున (పక టింపబడని ఉద్ద)ంథములు 
శిండూన్న ఏ, వానిళోఒక టి, ఇండియా దేశ ఐశ్వర్యమును గూర్చిన గ్రంథము. 
ఇండకవి చెండు వేల సంవత్సరముల క-0దూ చేశ నాకాచర్మిత్రము. ఈ౭6డే౦0- 
టితోే నొక గంభమును డిశంబరు నెలలో చందాదాగ్గకు పంప్రుకొ నెదము, 
ఇట్టాసంఘము లు వన భి ' హెభివృద్ధి అభిమానుల యాదరమువైన నాధార 
పడియు౦డును. గనుక మంచి చెడ్డల నాగని చదువరులు మా యుద్యమమునకు 
తోడ్వడ ప్ర్రార్థించుచుశ్నామ 

శారచా పబ్లి షింగు కంపెనీ. 


తిక్క నసోమయా జి 


— 


మదటి యభా్యాయము 





శీ, సుకవీం్ర, బృందరతుకుం జెవ్వం డనిన వీ 
డనునాలుకకు. దొడ వైన వాంగ, 
చిత్త నిక్య స్థితశివుం డెవ్వం డనిన వీ. 
డనుళబ్దమున కద్ధ మైవవాండు, 
దళదికాని శా,0తయళు. 'డెవ్వం డనిన వీ 
డని చెప్పుటకు. గా తి, మనవాడు 
సకలవి ద్యాకి భాచణు. 'డెవ్వ( డనిన వీ. 
డని చూపుటకు గుటీ యైనవాడు, 
న్‌, మనురునీద్ధిమహీళ సమ స్తరాజ్య 
భారధా రేయు. డభితూప ఫావభవుండు 
కొట్టురువు కొమ్మనామాత్యు కూర్మిసుతుండు 
దీనజనతౌనిధానంబు తిక్క కారి.” 
(కేతన) 
“మ. తన కౌవించినస్పష్టీ తక్కొారులవేతం గాదు చా శేయుఖం 
బున చాం బల్కి.నం బల్బు. లాగమము ల పొల్చొంధు నా చాణశిన 
శ్రీనునీతం డొకరుండు నాజను మవాత్వాప్తీం గవి బవ్మా చా 
వినుతింకుం గవితిక్కు_యజ్య నఖిలోర్వీ దేవ తాభ్యర్చితు క్‌, 


(ఎక్లాప్రెగ్లక) 


+వ తిక్కన సోమయా జి 


తిక్కన వంశము, మంతి భాస్క_రుడు, 


(బహ్నార్జి యగు గాతమునిపావనగో(తంబున మావెన 
మంత్‌ జనిం చెను, మా వెనపూర్వులు కొట్టరువ్మ గామంబున' 
బెద్దశాలము నివసించినవా రగుటం జేసి వారికి గొట్టరువ్రవా రని 
యింటిపేరు గలిగినది. కాట్టరువు మా నెనమం€కిం గతనయు 
నాతనికి భాస్క_రమంకయు జనించిరి. ఆకాలమునం దాన్వాల 
నా (గుంటగారుముండలము) (బఖ్యాతి శకెక్కి_నని యోగి 
(అ కుుంబములలో మం తిభాస్క_రుని కుటుంబ 
మొక్కి_టి. కొట్టరు నం"మున భాస్క్రరమంతి యుదయించి 
పండండవశ తాబ్యంతేమునం బూర్వచాళుక్య చోడ చకవర్తు 
లకు. (బలెనిధు లై క ముని వ్యవహం౦పయి ప నాథ 
భూభాగమును బరిపాలి చుచున్న చందన లురాజుల యథా 
రిమ్ముకిందను గుంగారిసీమును బరిపాలించి విఖ్యాతో. గాం చెను, 
ఆ౫ాలమున 6 బూర చాళుక్య చోడ క వర్టికి నామమా త పతి 
బిడి యె పృకగమహోశాజు థధననుపుగము (చంద వలు) 
రా౭జధాఏగా వికమ సంహపురము మొదలుకొని సింహాచలము 
పరషంతెము నాం|ధ దేశమును బరిపాలించ. చుండను, పృథ్వశ్వ 
రుం చా సక్య చోడచ క్రన రికి లోంబడినవాం డసి చెప్పుకొనం 
బడుటయెగానసి డీ న, ౧౦౨౯౯. వణుకును స్వతంత్రుండై పరి 
పాలనము చేసెను. అతన్నికిందియధికారులలో నొక్క. జై 
గుంటూరిసీమను బరిపాలించినవాయ మంత్‌ భాస్క_రు6కు. 


మొదటి యధ్యాయము 3 


తిక్క_నసోనుయాజి గూడ తననిర్వచనో త్తర రామాయణములో 


66 సార కనితాభిరాము గుంటూర విభుని 
మంతి ఛాస్క_-న్‌ మత్ప్చితామహుని6 దలంచి * 
అసి మం తిభాస్కరుని గసంీవారివిభుని గాం జెప్పి యుండెను 
మం తిభాస్క_రుం శొక సామాన్యకర ఇమే గాని (పాభవము 
గలవాలుఎ గాం డనియు, అతెంకొకి గొప్పకవియును గాం డనీయు, 
తననంశ 7; *వమును చెలుపుకొనుట కై తిక్కన యట్లు చెప్పు 
కొన ననుభావమును దేయిపజదుచు ఛాస్కరోదంత మను 
విమర్శ గం” మున బరి స పూర్వక వ్యాఖ్యానము చేయం బడి 
యొకు. * సాం తదితంవివ యములను న్యాయెకదృస్టి.-” డను 
సిహ్పషి పాతేబుద్ది సను DSO ST సప్పుడుమా తము 
మన మాయభ్మిపాళము తో నేకభవి పం జాలము. అమలా 
చారు డనియును, సారాళ్య విద్యా పారణుC శనియున్కు నొపా 
నుగహ)౫_క్రియుక్తుం. డసియును, ధా శ్రమార్ష పథికు కనియును, 


———_— లాలా. 





న _విషుర్శగ ంథము. బ్రీయుతి. కాశీభట్ల (బ్రహ్మాయ్య గారిచే 
(వాయ. బడనడి, 

66 ఏ5 బ్రమునం* నుర తీభాస్కు న డుండే నని (ప్రతిపత్యులు 
తలంచు చున్నారో యా కాలమున గుంటూను బరెపాలించు దున్న (ప్రభుం 
డదొళండుగలం డని ఇ*సనముంవలనం చెలియ వచ్చుచున్నది. ఆకాలమున 
గుంటూరురా జ్యమునకుం బాలకుండు శ్రీమన్‌ మవోమండలీక గుంటూరి 
మయురయరాజు, అతనిమం్యతి బొల్లన, సేనాని రాయని_పెగడయు న నట్లు 
గా బెజవాడ మళ్లేశ్వరస్వామివారి యాలయ_స్తంభమువం గలకాసనము 


Y తిక్కన సోమయాజి 


అన్థార్థిలోకావన వ్యాపార వతు డనియును, గారీపతి |శీపాద 
(పవ ణాంతరంగుం డనియును, విబుధ శేయస్క_రుః డనియును 
అభినవదండినా వినుతి గాంచిన కేతనమవాకవి తనదశకుమార 
చరితము నందు మం తిభాస్కరుని నభివర్ణించి యుండుటం 
జేసి మనమాతని న సామాన్యపురుషు( డనియ (గ్రహింపవలసి 
యుండును. ఈమంతి భాస్కరుయ రామాయణమును మొ 
దట రచింపంగా నడి యకారణమువేతనో ఆరణ్య కాండము 
తక్క_ తక్కినకాండము లన్నియు శిథిలము ల పోవుట చేత 
హుళీక్కి_భాస్క._ రాదికవులు వాసిం బూరించి రనియు, ఆశా 
మాయణమే భాస్క_రరామాయణ మనుపేరం బరగుచున్న 
దనియు నాంధ్ఫులచే విశ్వసింపం బడుచున్నది. కాని యిది 





చలన దెలియవచ్చు చున్నది. ఈశ౭ాసనమును బట్టి చూడగా. గుంటూరు. 
పాలకుండు గాని మర్మతికాన్సి సేనానికాని సంతి భాస్కరుడు "కా, 
దని తో(యచున్న గి.” అనికా కీభిట్లు (బవ్మాయ్యగారు తిగుభాస్స్కు_రోభంత 
మను విమర్శన (గంథము నందు (వాసి యున్నారు. ఈశాననము (క్రీ శ. 
౧౨౧౬వ సంవత్సరమున [వాయ బడినది. ఈళాసనము (వాయ(బడినక"ల 
మున దిక్కభూపాలుండు జయంగొండచోళ మండలము భోని పేగారు 
వాడును బరిపాలించు చున్న వా(డు. మం((ోభాస్క_రుని మూండవకుమారయ( 
డగునిద్ద నామాత్ఫు డాతని"కా_పమంత్రిగి నుండె నని జెలిసీకొని 
యున్నారము. కాంబట్రి మంటతిభాస్కరుం డంతకు. బూర్వము గొన్ని 
వర్సరముల [కిందట నుండి యుండెను. అప్పు డీత(డు గుంటూరునకు( 
్ఞాలకు(డు గా నుండే నని నమ్ముట కేవిధ మైన యభ్యంతెర ముండును. 
(అం!) చ పే, ౬౭-౬౮) 


మొదటి యధ్యాయము న్‌ 


యెంతవజకు విశ్వాసప్శాతమో చెప్పం జాలము, భాస్కర 
రామాయ౫ము. గూర్చిన యధార్థక ధన మింకను మటుయగున 
నేయున్నది. అయ్యది ఛావిపరిశోధనముల మూలమున దెలిసి 
కొనవలసి యున్న ది.* 
క్‌ మృనద౦వ నాథుడు 
మం|లిభాస్క_రునకు మహాసాధ్ధి యగుకొమ్మృమాంజ 
గర్భమున నల్వురు పుత్తు) లుద్భవించి యఖండ యశనోధనులై 
వర్ణి లికి, Me డన కొమృనామాత్యుండు మంతి 
ఛాస్కరుని పిన్ను గుం*వూరినీ మను బరిపాలిం చెను. తనమహాో 
ఛాంతములోసి విరాటపర్యమునందు. తిక్కి-నకవి తనతం డిని, 
“సీ మజ్బ్జనకుండు సన్మాన్యగాంమగోత్ర 
ఒపాతుండు భౌస్క_రమరత్తి తనయు 6 
డన్న మా వాపతి యనఘులు కేతన 
హ్‌. సిద్ద నామాళ్యావరుల, 
కూరిమిలె ముందు గుంటూరివిభుండు కొ 
కున దండనాధుండు మధుగకీ ర్రి, 
విస్తరస్ఫారుం డాపస్తంబసూ[ ఆప 
ఏ శీలులయు. సౌంగ వేదవేది.”? 
అను పద్యముల" నభివర్టించి యుండుటచేత కొమున దండ 
నాసుం డనికూడC య చున్నది. దండనాథుం డన సేనాథి 
పతి, గుంళవూరివిభుం డనియు, దండనాయకుం. డనియు వర్జ్మిం 


ద i నానా న నలక మొకుతాతునునాంుతమొముతనాననున్తలాలావానాలాలల అనాలా. 


* ఈ భిస్కుర  రామాయణమునుగార్చి ఆంధు)ల చరి బ్రములాో 6 
జీదుమూ6డవ (ప్రకరణములో “సాహీణ్రిమారుండు భాస్కర రామాయణము? 
అనుశీర్షి క క్రిందను విశేషముగా జర్చింప(బడి యున్న ది. 


ప. వమన అనా వానానో 





౬ తిక్కన సోమయాజి 


పంబడిన కామ ),నామాత్యుని సామాన్యక ర ఆఇముగా వాకొనుట 
మిక్కిలి శోచనీయము, నుటియును శేతనమహాకవి కొమ్మ 
నామాత్యుని సౌచమున గంగాత్నజన్ను డనియును, శౌర్యమున 
గాండీవధన్యుం డనియున్వు సూర్యవంశక భూపాల సుచిరరాజ్య 
వనవసంతు. డనియును వర్ణించి యుండుటగూడ నతండు దండ 
నాయకుండుగ నుండె నని ధ్యనింకం జేసి లిక్క_న సోమయాజి 
వర్ణ నమును బలపఅచు చన్నదిగాసి సామాన్య కె రణముగా 
నుండె నని సూచింపు చుండ లేదు. కొమ్మానా మాత్యుండు 
పృథ్వశ్వర నుహారాజుశాలముళో గుంటూరున దండనాయ 
కుండుూ”ాా నుండి యామహొరాజు పంోండన శ తాబ్యంతేమున 
వికమసింహాపు రాథిశ్వరుం తైనమనుమసిద్ది రాజు కుమారు 
డైన తిక్కరాజుతో యుద్దము చేసి వానిచేం జంపయుడి నందున? 
దరువాత దాను సూర్యవంఘ్యు లెన గెలులస వోడరాజుల కొ 
ల్వులోంబవేశించి (నఖ్యాతుందై యుండును, అట్లు గానియెడల 
శేతనక వి కొమ్మనామాత్యుని “సూర్యవంగక భూపాలసుచిర 
రాజ్యవనవసంతుం డని యూరక నర్మింపండు. అతని మూడవ 
యన్న యగు సిద్దనామాత్యుండు తిక్క రాజునకు మం[తియు 
సేనాపతియు నై యుండుటచేత కొమ్మనా మాత్యుండు గాసి 
వాని మరణానంతరము కుమారు(డు లిక్క_నగాని గుంటూరు 
మండలమును విడిచి నెల్లూరునకుం బోయి యుందురు. కొమ్మ 
నామాత్యుని మూండవయన్న యగుసిద్ధ నామాత్యుండు లీక 


మొదటి య ధ్యాయమా 2 


రాజున కా ప్పమం తీయు సేనాపతియు నై యుండె నని దశకు 
మార చరితములోనని, 
ఓడ: స్థా పత నూర్యవంళ వసుధాపతినా 6 ఎరతిత్విధూతివా 

శీపతినా నుదాత్తనృపనీతి బృవాస్పతినా గృవాస్థకా 

రీపతి నా సృపారససరిత్పతి నాం బాగం డొందె సీద్ధిసే 

నాపతి పోడ తిక్క జననాథ శిఖామణి కాప్పముంత్రిమై 7” 
అనుపద్యములో విస్పష్టముగా వివరింపయుడి యున్నది. సిద్ద 
నామాత్యుయ విక్కరాజునకుం మంతిగా నుండే నని వలిపెడ 
శాసన మొకటి నెల్లూరుమండలమున గలదు.* సద్దనామా 
త్యుండు తిక్క_రాజానకు మంతియు సేనాపలియు నై యుండ 
వానితమ్ము డైన కొమ్మనామాత్యు( గాక్క_డనో గుంటూరున 
నూరును చేరును లేకుండ. గరిణీకముం చేసికొను వుం ఇారు 
చుండెననుట విశ్వాసప్మాతము గాదని వేటు నొక్కి నక్కా 
ణింప నక్క_ర లేదు. మంతిభాస్కరుని నుశము పదుమూండవ 
శతాబ్దిలో (బఖ్యాత మైనదనుట సత్యమునకు విరుద్ధముగా న, 
మం(తిభాస్కరునితం డి కేతన కమ్మానాటిని బరిపాలించిన | క్రిభు 
వన మల్ల దేనచోడునకు మంతిగ నుండె నని తెలియుచున్నది. 
మంతి భాస్కరుని పుత్తు) తై న కేతన మల్లన మంతులు కమ్మ 
నాటి చోడులళొల్వుల్‌ం (బఖ్యాతు లై యుండిరి, మం తిభాస్క_ 
రుని మూండవకువమూరుం డైన సిద్దన తిక్య_రాజున కా ప్తమం| తి 
గను సేనాపతిగ నుండెను. భాస్కరుని నాలుగవ కుమారు(డు 


*Bee Nellore Inscriptions published by Messers Butterworth and 
Venugopal 00660), 


౮ తిక్కన సోమయాజి 


కొమ్మన గుంటూరునకు దండనాడుండుగ నుండెను. కొమ్మ 
నామాత్యునిపుత్తు కు కవితిక్క-న మనుమసిద్ధి రాజునకు మం 
(తీగనుం డెను. ఫదనామాత్యుని కుమారుడు ఖడ్డతిక్క-న సిద్ది 
రాజునకు మండిగను సేనాపతిగ నుండెను. ఇట్లు తేండులును 
కా కుకులును మనువులును మంత్‌త్వాది పదవులను వహాంచచి 
యు-డంగా మం పీభాస్కరుండు సామాన్యగృహాస్లు. డసి నమ్మిం 
చుట శై (పయత్నిం నుట మిక్కి-లి శొచనీయము, ఆకాలమునం 
(బఇగ్యాత మున మం గొభా స్క_రునినంశేము తామర తంపరనలె 
న్గీలుచుం సను. నాని నల్వురు పుత్తుులకును _ సంతానము 
గలదు. మంతిఫాస్కరుని మునుములలోం జరి తమునం (సద్ది 
గాం టన వారు నద్దనామాత్యుసి పుత్తు)6 డగుక్కనయును 
కొన్నునామాతు పుత్లుం డగు తిక్కనయును. నిరుపృరును 
మా|తమె. కొమ్మనామాత్యు(డు రా కకాదికార CN 
డగుటయె గాక వై దిశాణచార సిజ్ఞాపరుం డై యుంగో నని కూడ 
పవి|కేశీలుం డనియును, సాంగవేదవేడి యనియును. తిక్కన 
వర్ణించిన దాసినిబట్టి విస్పష్టమగు చున్నది. |ప్రాచినకాలమున 
(దొణాచార్యాది ద్విజ వర్యులు (బాహా ధర మును యే లీయ 
ధర మును శింటెనిగూడ సమర్థించుకొని నట్లుగా మంతి 
భాస్క-రుండును వానికుమారులును మనునులును గూడ సమ 
శ్థించుకొనుచు వచ్చిరి, 


"రండవ య ధ్యాయము 


తెలుంగు చోడ రాజులు 


కొట్టరువు భాస్కరము తి తనయులలో గమూూండనవాం 
డగు సిద్ధన తిక్క భూపాలునకు నష డిగను సేనాపతిగ నుండె 
ననియును కొంతకాలము గ౩చిన పిమ్మట మం తిభాస్క_రుని 
నాలుగవ కుమారు డగు కొమృున దండనానులస గుం'బూారు 
సీమ నుండి నెల్లూరునకు నచ్చి శాపువముం డె ననియును మనము 
తెలిసికొని యున్నారము. లిక్క_రాజు విక్ర మిసింవాపుర మను 
బీరుదు నామము చేంబశిద్లి గాంచిన నెల్లూరు ముఖ్య పట్టణముగా 
చేసికాని తనరాజ్యమును గాం-చీపురమునటకును వ్యాపింప 
చేసి నెలూరు కవప, చిత్తూరు, చెంగల్పట్టు నుంకశలములలో? 
జేరిన విశేవభాభాగమును బర్‌పాలించి _పఖ్యాతి శెక్కిన 
వాడు. ఇతండు *లుంగు వోఎుల తెగలోని వాయు. తేలు 
చేశమువందలి చోడరాజులను తెలుగ చోడరాజు లనియును, 
తమిళ దేశమునందలి చోడ రాజులను తమిళ చోడ రాజు అనియు 
న్కు గకన్నడదేశమునందలి -నోడరాజులను కన్న డచోడరాజులని 
యును, ఇటీవలి చరిత కారులువ్యవసోర నామములను గల్పించి 
మూండు తెగలవారినిగా విభజించి యున్నారు. గాని మొదట 
ఏళెల్లరు నొక్క తెగవారుగానే యుండి రని చెప్పవచ్చును. 


౧౦' తిక్కన సోమయాజి 


ఈ సందర్భమునం చెలుయు  చోడరాజుల చరి తమును జదువరు 
తెణింగి యుంకుట య త్యావశ్యకము గావున. బారకుల యుప 
యోగార్థము సంగహముగా బతు దెలుపుచున్నా (డను. 


తెలుస చోడ రాజులు సూర్యవంశ పురాజు లె నట్లుగా 
యి గా 

నాంధ్యక పుల కావ్యముల యం దఖివర్షింపంబడి యున్నారు, 
విష్ణునాభిక మలమున _బహ్మయ్యు వానికి మరీచియు, వానికిం 
గశ్య పుండును, వాడికి సూర్యుండును, బుట్టిరంట.*లట్టి సూర్యుని 
వంశమున గరికాల-వోడంయు. జనించి చోడ రాజకుటుంబముల 
శల్లను మూలపురుషు (ఆ యొస్పెను, బ్రితసితం డి జట-దోను6 
డనియున్కు వ్రతం డయోధ్యను "వాలించె నసియును, ఇతంకు 
కావేరినడి కానకట్టకట్టిం-చి గట్లుపోయించె ననియు తెలుగు 
చోడుల శౌ సనములలో నభినర్జింపం బడియు-ం ఉను, ఇతండు 
(తీలోచనపల్ల పని జయిం చె ననియును, గా వెరినది కానకట్టకట్టిం 


చెననియు, తిక్కన సోమయాజి గూడ వర్జించి యున్నాడు, శీ 





శ 66 ఉ, అంబుజనాభునాభి పదయం వేధ మరీచిం గాంచె... 
కొంబుల కెల్లం బూజ్య్వాం డగు కళ్యపుం 'డాతినికిణ” జనిం చెవి 
శ్వంబు వెల౦గ6 జేయింగ దివాకరుం డమ్ముని పద్భవిం చె వా 
నింబాగడం జతంళ్ము తులు నేరక యున్నవి నాకు శక్యమే.” 

(అక్కానగిర్వ చనోత్తగ రామాయణము) 

ర్‌ 65 జ్ఞా, చే శతం బృథివీశు లందుకొనC( గాలీ సింధుతో యంబుల=ా 
జేసన్‌ వజ్ఞన ముంగుటంబున వారించం బల్లవోర్వీశును 
ల్లాషం బాద, ఫాలలోచనము లీలం గల్‌. “గా "వేరి Ep 
లా నా ధ్యాఖిల దిజు్మ్మఖుండు కరి కాల క్యూవిభుం డల్పుండె) 

(నిర్వచనోత్తర రామాయణ ము) 


శిండవ య ధ్యాయము ౧౧ 


ఈకరికాలునకు మహిమానుండును, వానికి, గరికాలుం 
దున్కు తొండమానుును, దాసవర్శయు నను మూవురు 
కుమారులు గల రనియును శాసనములు డెలుపుచున్న వి. కరి 
కాలునివంశ మున బెజ్జన జనిం చెను, ఇతేనివంశము నుండి చెండు 
శాలు లుద్భవించినవి. దాసవర్శ నుండి యొక శాఖ పుశ్లును, 
౧ కరికాలుని వంశమున బుట్టిన దాసవర్శ మొదట పాకనాటి 
విషయమును జయించి పొ తపి పట్టణమును రాజధాసిగం చేసి 
కొని పరిపాలించె నలు. ౨ ఈపొ త్రపీ రాజధానిగాం గలపొ త్త 
పీనాశును బరిపాలించిన చోడులను గూర్చి వివరముగా చెలు 
పుట కిపుకు సాధ్యము గాదు. వొత్తపి వోడుండనునద సెక్కరి 
(డురాజులకు ఎరుదువాచకముగా నుుడాను, ఈపొ త్తపినాటిని 
బరిపాలించిన Gas సంతతి వారు se లొ నిళాట్య 
దొనను రాజధాసిగం వేసికొని పగిపాలించిరి., 3 ఏరిచరి త్ర 
మిచటం దెలుపుట యనవసరవిషవయము గావున విరనించు 


౧, Annual Report on Epigraphy flor 1899 Nos, 188 & 205. 
ఆంధ్రుల చరిత్రిము, 0ండవభెాగము రెండశ్నప్రకరణము చూడుడు. 
౨ పొత్తిపి యనునది కడపవండలములో పుల్లంపేట తాలూకా 
లోని టంగటూరునకు సమిోపమునం దున్న పోతిపీ యను_గామమే గాని 
వతి యన్యము గాదు. 
9 ఈ కొట్యదొనపట పటణ మిపుడు గుంటూరు మండలము లోని నళ 


సారావుపేటకు సౌమిప్యము నందు కొణిదెన యను నామము తోం బరగు 
చున్నది. 


౧౨ తిక్కన నోవుయాబి 


చున్నాండను. దాసనర్శకు మథురాపట్టణమును జయించుట 
చేశ మథురాంతకుం. డనువిరుదము లభించె నంట. ఈ వుథు 
రాంతేకుని చేరును తిక్కన తననిర్వచనో త్తరరామాయణమున 
నుదావారించియుండ లేదు. వ్నికవసింహపురి చోడులలోం 
బెక్కం కు మధురాంతక ఫా త్తవివోడుం డనుబిరుదు నామమును 
దమమేరులకుం వర్చుకొని శాసనములలో (వా ఇంచు కొనుచు 
వచ్చిరి, తిక్కనసోమయాజి మధథురాంతక పాత్తపీచోడుని! 
(బగంసింపకపోయినను బిజ్ఞననుమా| తము నిర్యచనో త్తరరామా 
యణమున నఖివర్టించి యున్నాడు. * “ఈ బెజ్జలరాజు 
౧౧౫౦ మొదలు ౧౧౬౨ సంనత్పరము వణకు" రాజ్యము 
చేసిన (చాముక్య) తైోలోక్యముబ్లుని సేనాధిపతిగా. నుండి 
౧౧౬౨ వ సంవత్పరమున క భ్యాణపురా.ఎళ్వర త్వమును తానే 
యపహారించ్చి లింగా-చుుతవువమును స్టాపిం దిన బస నెశ్వరుని 
తోం బుట్టు వగుపదా వలి యొక్క_-చక్కందనమునకు మక్కువ 
గొని యామెను వివాహమాడి తనమంతినిగాం జేసికొన్న 
[యాబస పెళ్వరునిచేత నే చంనయిడెను* అని నెల్లూరి మనుమ 
సిద్ధి రాజుయొక్క- పూర్వకుం డన ఎజ్జనయె చాళుక్య బిజ్ఞలుం 
డని యభ్మిపాయపడి [శఏశేశలింగము పంతులుగారు తమ 





wr నవ. అన. న్నా న. ద... 


* చ. ఆతనికులంబు నందు నవతారి యు గాంతకృ తౌంతేమా రి య 
(ప్రతీమపదాన్యతా విభవభాసీ విలాసరతీశుC డప్రత 
ర్కి-త వివిధావధాన పరికీ రితి నిర్మల వర్తనుండు సం 
(శితనిధి పుకు బిజ్ఞన యేవ ధరి తీయు నుల్ల నీల్ల గన్‌ = 


ఇండవ య ధ్యాయము ౧౩ 


యాంధకవుల చర్మితయం దట్లు (వాసి యున్నారు.* ఈబిడ్జన 
సూర్యవంగ్యుండు. క ఖభ్యాణపురాథశ్వరుం డైనబిజలుయ చంద 
వంగ్యుండు. కావున పికిరువురకు నేవిధ మైనసంబంధమును 
లేదు, తిక్కన యాబిజనను 

జ 


శ. పరువపర్నాకముం డగుచు. 7ల్లవువీట నుష్బిగు లైన ప 
న్నిరువుర నాతనిం గలయ నెన్ని యనగ్లళ మత్సిరంబు మె 
ముగరిపుసన్ని భుండ- పుమువుర గండడగంగం బెక డా 
బిరుదు వెలుంగ బిస్టం డరిఖికరభూ రిభుజా బల౦బునన్‌.”” 
అసి యభీవర్థించి యున్నా (డు. 
ఈబిజ్ఞన ఉోజ్యపుగియందు, శిఖరమున గరుడవిగహము గలిగి 
యుండు నట్టి విజయ స్తంభము నొకడాని నిగ్గించె గక 
నాసనమున లీఖయింప6 బడియెను.§ ఈబిజ్ఞనవంశమునందే 
మనుమశద్ధిరాజు జనించి విశుడిగాం చెను. ఇతడు చాళుక్య 
వోడచ్నకనర్సి యెన మూండవకులోతుంగ -వోడునకుం గప్పము 


ల. 








లాలా _ లాలా. —_— 


* కందుకూరీ వీ రెళలింగ కెవికృత (౧౦థిములు ) సంపుటము, ౧౦ 
భాగము ౧ పేజి 66. (౧౯౧౧-వ సంవత్సిగ ముదిత ౫ ౦థము.) 


§ కోయంబుతూరు మండలములో కొల్ల గాలము అను స్థలమునకు 
౧౮ మెళ్ళదూరమున నున్న రూజ్ఞ పుర మే ఊజ్య పుర మని డాక్టరు లూడ 
ర్సు గారు నిన్ధారణ చేసి యున్నారు. అయినను చెల్లూరిమండలములోో 
సుళ్లూరు పేట డివిజనులో ఉచచ్చూూరు అశనెడిగామ ముకటి కలదు. 
ఇచ్చటి యణవశకాసనములలో ఈ. గామము ఉచ్చియూ రనివాడం బడి 
యున్నట్లుగా శాసన పరిశోధకులు _వాయుచున్నారు. 


౧౪ తిక్కన సోమయాజి 


చెల్లించెడు సామంతుండై పం డెండవ శ తాబ్ద్యంతమునను, వదు. 
మూడవ శ తాబ్బ పారంభమునను గావలి మొదలుకొని కాం 
చీపురము వఅకుం గలదేశమునంతయు. బరిపాలీంచి నట్టుశాస 
నములం బట్టి దెలియుచున్నది, ఇతంయ శాసనములలో నల్ల సిద్ది 
రాజని వ్యవహరింపం బడియెను. ఇతనికి మిక్కిలి పర్మాకమ 
వంతు. డైన తమ్ము నిద్దిరా జనుతమ్ముం వొకిండు గలడు. విని 
శాసనములు నెల్లూరు చితూరు, చెంగల్పట్టు మండలములలోం 
బెక్కు_లు గానంబడుచున్న వి, మనుమసిద్దిరాజు మొదట వికను 
సింహపురము నందుగాక వబ్లూరుపట్టణము రాజధానిగం జేసి 
ర మార్జవాఎ (మవాహజపదిి రాజ్యమును బఒబగిపాల- ము 
"సేయు నుం గాంచిపురము మై దంకెగిపోయి యా నెశివలన( 
గప్పము 7 కొనుచుండ నని దెలియుదున్నది. [కన ౧౧౯౬-న 
సంవత్సరమునకు. దరువాత | భునన సీరటేఎం న మూండన 
కులోత్తుంగు డ సమానమైన గజబలంబు ' జ గాంచీపుుముపై 
దండెత్తివచ్చి వీరకృత్యము లనేకములను గావించి విగోధు 
లయిననాజుల నెల్లరను జయించి శాంచిపురమును చొద్బి 
(కోభాగ్ని చల్లాజిన వెనుకం గాంచీపురము మొదలుగ నుత్తర 
భాగము నంతేటను గప్పము విధించి సామంతనృపతుల నుండి 
ఫై కానుచుండెనుఖ ఈ మనుమసిద్ధి రాజునకు. దిక్కరాజు 
జసిం చెను, (శీకాళహ _స్పిదేవుండు తిరుక్కా_ళ త్తి 'దెవుం డని 





* South Indian Inscriptions ₹01 1ii, p. 218 


ఇండ్లన యధ్యాయము ౧X 
(దావిడచేశమున వ్యవహరిరిపం బకుచుండెను. తిరుక్కా-ళ త్తి 
శథబ్లమె తెలుంగలో తిక్కన యని వ్యవహరింపం బడుచున్నది. 
"కావున తిక్కన యనునది శ్రీకాళహ స్త్రి దేవుని నామమె గాని 
మజీ యన్యము గాదు. పర్మాకమవంతు డైన తిక్కభూపతి 
వెలుగు చోడులగో స్కుపసిడ్డుయి. ఇతం డసపహాయళూరులై 
'బాల్యముననే యుద్దములను చేసి విజయములను బొందుచు 
నచ్చె ననుటకు దృష్టాంతములు గలవు, ఇతంయ శై శవము 
నందే వెలనాటి చపుభునెన పృథ్వన్వర మహారాజుతో రు ర 
చేసి రణరంగమున వానిము స్తక మును (దుంచి దానితో గందుక 
క్రీడ గావించి నాం డని గిక్క_న తన నిర్వచనోత్తర రామాయ 
ణమున, 
6 డూ శేక్షవసన్ని భుండు పరిగీతఠయశోని? చోళతిక్క.ధా 

(గీకుడు శకేవబుండే నృఫు లెవ్వరి కా వరితంబు గల్గునే 


కెశవలీల నాయడు పటు కెర్యధురంధర బాహు. డైన ప్ప 
ధ్ధీశనలేరదువు స్తకము నడెఆం ౫గ౦దుక -బ్ర్‌ల్టి సల్పండే 99 


అను పద్యములో నభివర్షించి యున్నాండు. ఈప ఖో 
నెౌందు(డు మనువు గాంకరాశానకు జయాంవికయం దుద్భ 
వించి రాజరాజ చాళుక్య చోడ చ కనర్చికిం బవినిథి యయ్యు 
సర్వస్వతంతుంై -వేగబేశమును బరిపాలించు చుండెను, 
కాంబట్టి పృథ్వశ్వర రాజు పం డెండవ శ తాబ్ద్యంతేమున నుండె 
నమటకు సంబేహము లేదు, ' తనతండడి మనుమసిద్ధి రాజునకుం 
నిమ్హట తెక్క_రాజు. వికనముసింహపురమునం బట్టా భివీ కడై 


౧౬ తికృాన సోన్మతీరు 


మూండవ కులోత్తుంగ చోడునకో "లోబడి యున్న వాంయయగ 
నటించినను స్వతంతుండ్రై పరిపాలనము చేసెను. తిక్క_రాజు 
మూండన కులోత్తుంగ చోగుని గడపటి కాతీమున మాత 
ముండి యతని మరణానంతరము స్వతంతుండయినట్లు గన్నట్లు 
చున్న ది. 


ఇతడు స్వతం్యతు వైన వెనుక చోడసింహాసనమున కై 
ఇాఖక్యచొ' డులలో మూండనవరాజరాజునకును మూండనరశరా 
'జే్యద చోడునకును తగనవ్తలు గలిగి పరరాజుల సహాయమును 
గోరి యిరుపతములవారును బోరాడుటచేత గాంచీపురము 
పల్మాజు సంతోభమున శాకిర మగుచు వచ్చెను. కర్ణాట దేశ 
మును బిపాలించు నిరసోమేగరరుంశు (౮౫ "యిసలరాశా) 
రా చెందచోడుసిపతుమును, మన యోక్క భూవాలు.ండు రాజ 
రాజుపడిమును బూని యుద్దములు చేయుచున చ్చిరి క నాటి 
సోమేశ్వరుని గయబుట్లు వుకుమారుకును, (మేనబ్లుండు) పాండ్య 
మండలాధిపతియు నగు రెండన మారవర్శ సుందర పాండ్యు' 
డును, మహాబలి పురాధిశరుండును, పల్లవరాజు నగుకొప్పరిం 
జింగ దేవ (డును (మహోరాజసం ర్‌ (డు) అనగా | చావిడులు 
గర్లాటులు నొక్క-వంకిన్కు జెలుంగుచోడు లొక్కవంకను వీ! 
"ఘోరయుద్దములు దేసిరిం ఈయుద్దములలో మొదట తిక్క రాజు 
నశే విజయము గలి7ను, తిక్కభూపాలుండు కదనరంగమున 
శత్రువు వులు నోడించి రాజరాజచోకుని సింహాసనము నందు నిలిపి 


దేవ య ధ్యాయము ౧లి 

చోడస్థాపనాచార్యబిరుదమ్‌ను బొంది యవ కలీలను గాంచీపుర 
మును గూడ బరిపాలించెను. ఈవిషయమునే తిక్క_నసోమ 
యాజి తననిర్వ నో త్రర రామాయణమును 
కమ. కమలా ప్ప పతిమానమాంర్హి యగు నాకర్గాటసోమేశు దు 

గ్రమదోగ్దర్టమయు రూపుమాపి నిజదర్పంబుం (బతిష్టించి లీ 

లమెయిం చోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్య నా 

మము దక్క_౦ గొని తిక్కభూవిభుండు సామర్థ వ్ర్‌ంబు ఇెల్లింపండే” $ 
అను పద్యములో స్పష్టముగా వివరించి యున్నాండు. 


శేతనక్షవికూడ తనదశకుమూరచరి తమున నశితారికలో 


“పీ. బల్రిమి చేం బృథ్వీశువసు భేశు తల. (దుంచెం 
గటక సామంతుల గర్వ గడ పెం 
గాళవపిభు నహాంకౌగంబు మౌన్చించె. 
వాంద్యుని చేత. గప్పంబం6 గొనియె 
(దవిడమండలికు లందఆ6 దక్క. ాలిచి చో 
డని నిజరాజ్య కృీభమున నిలిపె 
నెఖుకుమన్నీ ల నివ్వెజ పుట్టంగా చల 
వై రీవీరుల నామలూరు నోళచ్చి 
రూఢ వారిరాయ పెండ రుభయకటక 
వీరు. డభినవభోజు డా కారముదను( 
డవగిఫార థా యమ హోత విజిత 
దిక్కు_-౦దు6డు ఫనచోళ తిక్కు_ నృపతి.” 
అనుపద్యమునం దిక్క_ రాజు పృథిశ్వర రాజు తలం (దుంచె 
నని చెప్పి యున్నాండు. కాంచీపురములోని అరుళాళ ప్పెరు 
మాళ్ళ యాలయములో [క్రీ శ. ౧౨౩3-3౪-గవ సంవత్సర 


9) 


౧౮ తిక్కన సోమయాజి 


మున సీతిక్క_నృపతి పేరిట నొకదానశాసనము గానం బడు 
చున్నది. శౌన్సన నంతకు. బూర్వమె యీయుద్దము. జరిగి 
యుండునని యూహింపం దగును. ఈకారణముననే తిక్క_రా 
జేకులతో త నలు చేసి విజయములను బొంది (వఖ్యాలీ 
శిక్క_ను, దీనిని గూండ తిక్కవసోమయా జి తననిర్భచనో త్తం 
రామాయణమున, 
6 ఫీ లకుమయ గురుము! గారికి "నెత్తి వచ్చిన 
గ గొనండె య 'వావమున భాోోేటక ముల 
దర్పచుర్భయు లగు కాయాదనృపతుల 
ననిలోన6 బఆజపండే యా[౧ వామున, 
శంభురాజూాది (పళస్తారి మండలి 
క్రము( చజెర్సి యేలండే కించి పురము, 
జేది మండలము గానసీగ జేసీ కాళవ 
పతి నియ్యకొలుపండే సల వమునకు 
గీ రాయ గండగొ పాలు నరాతిభయద 
రాయ పెండారవిరు దాథభి రాము నుభయ 
రాయగండాంకు ఖండియరాయు. దిక్కా 
ధరణివిభు(. బోలరాజుల కరిడి గాదె?” 
అనుపద్యములో శంభురాజాది శ|తునులను జయించి 
కాంచీపురమును బాలించె నని తెలియ జేసీ యున్నాం(డు. 
లీక్క_ రాజు పూర్వులు శి వమతావలంబకు లయినను తిక్క 
రాజు మ్మాతము వైష్టవభక్తు.డై తనరాజ్యములోననేక 
విష్ణ్వాలయ ములను స్థాపించి వైన్టవమతమునకుం. బోవకుం 


శెందవ యధ్యాయము ౧౯ 


డైనటులు గనం బకుచున్నది. ““ఎవ్యండు (క్రి వరద రాజస్నామి 
చరణసరోరుహూములను బూజింపుచున్నా €నో అతేండే నాకు 
దల్లీ యుందం డియ్యుగురుపును, ధనమును, పుత్తు,ండును మి తుండు 
నగుచున్నా ల డి చెప్పి అరు ళౌళ ప్పెరుమాళ్ళ దెవాలయముతో 
నొక శా సనమున [వాయించుట యే యిందుకు దృష్టాంతము. 
ఇతండు వైప్టవవు తావలంబకు. డయినను పషరమతసపహానము 
గలిగి యుండి నశ్ల గానం బడుచున్నా (డు. పక్కున సోమయోజి 
మూండన వెద్దతేండి యగుసిద్దనామాత్యుండు తిక్క రాజునకు 
మంతిగనుండి యతనిమరణానంతరముం గూడ. గొంతకాలము 
వఆకు జీవించి యుడి నట్లు గనంబశుచున్న ది. తిక్క రాజునకు 
గరికాలభూవిభుం డనినామాంతరముగలదనియు ఇతండు 
విద్యాంసు(డ, కవిసార్వభౌమ శురుదమును వహించి యుండ 
ననియు గూడ నిర్భచనో త్తర రామాయణములో 
60 క్షీ, భృ త్యానురా గ ౦బు చెంప్రుం టజెప్పంగ నేల 
పరివారసన్నా వా బిరుదు గలుగ, 
వంది పియత్వంబు వర్ణింప గా నేల 
పాఠకపుతాఖ్య పరగు చుండ 
సకలవిద్యాపర శమము. దెల్పంగ చేల 
క విసార్య భౌొమాంకి మవని జెల్ల, 
సుభగ తౌమహిమయ( (బస్తుతి సేయం గా నేల 
మన్మథ నామంబు మహీమ నెగడ్మ 
గీ, నుభయబల వీరు డను పేగు (తిభువనముల. 
(బచురముగఘాేర బహుసంగరముల విదయ 


20 తిక్కన సోమయా జి 


లీ. జేకొను వాహుబలంబుసాంఫు 
పొగడ నేటికిం గలి కాలభూవిభునకు. ?” 


అనుపద్యములొ "6 'డెలుపం  బడియున్నది. తిక్కనకవి తిక్క 
రాజును సకల విద్యా పరి శ మముగలవాం డనియు, క విసార్య 
భౌమబిరుదముచే నొప్పినవాండనియు, వర్షించియున్నాండె కాని 
యిీతేండు రచించిన్నగంథము లెవ్వియో పర్కొన్నవాంయ 
గాడు. 

సిద్దనామాత్యునితమ్ము. డైన కొమ్మనామాత్యుండు 
తిక్క-నసోమయాజి భాలుండ్రైయుండగనే _ స్వర్షణ్జు. డయ్యె 
ననితలంపవలసి యున్నది, తిక్కన తనమూూండవ పెద్దతండి 
యగు సిద్ద నామాత్యుని కడనే యుండి వేద శాస్త్రాదివిద్యల 
నభ్యసించిపెద్దవాండై  మశాపదవి నధిష్థీంచినట్లు తోయ 
చున్న ది. తిక్క రాజునకు రాయగండగోపాలుం డనుబిరుద నామ 
ము గలదు. ఈలిక్క_ రాజు రీ. నృ ౧౨౫౦ వజకును బరిపాల 
నముచేసిను. ఇతసనివెనుకం గువూరుండు మనుమనిద్ది రాజ్య 
మును బొందెను, 


మూడవయ ధ్యాయము. 





తిక్క నజన్హ్లాదికి ము. 


తీక్కనజన్నస్థానముగాని, జన్మ సంవత్సరముగాని మనకు 
డచెలియరాదు. తిక్కన కొమ్మనామాత్యునకు సదాచారసం 
పన్నయుు సుగుణశీలయు, మహాపత్మివతయు నైన అన్న 
మాంబగర్భమున నెకశుభముసూ ర్హమున జనిం చెను, ఇట్టి 
సుపుత్తుు తమకు జనించినందులకు _బరమానందమును 
బొందుచు, దల్లీ దం| శులు జాతకర్మ పముఖ సంస్కా_రంబులు 
యథావిధిగా నెఆవేర్పి తిక్కన యని [శీకాళవా స్టిదేవుని 
తెనుణగపేరు పెట్టిరి. తిక్కనసోమయాజితం డియును, దాత 
యును గుంటూరివిభులుగా నున్నట్లు నిర్వచనో త్తరరామాయణా 
వతొరిక యును, ఆం ధమహాభారతము భోనివిరాటపర్వావతా 
రిక యును దెలుపుచున్నందునం డిక్క_న జన్నస్థానము గుంటూశై 
యుండు నని యూహించుట శెక్కు_వ హాక్కు_గలదు గాని 
గుంటూ ౫ పన మని నిశేశించుటకు బలవ త్తర మగురుజు 
వంతకంకు నధికము గానరాదు. ఆకాలమున దల్లీదం[డులు 
దమకొమాళ్ళకుం దిక్కన యనినామకరణము. జేయుట కాళ 
వా _సిసమాపమండలచవాసులలో. గానంబడునుగాని గుంటూరు 


2 తిక్కన సోమయాజి 


మండలవానులలో నంతగా గానంబడదు. ఆహేతువు చేత 
లీక్క_న జన్నస్థానము కాళహా సీకి సామాప్యమున నుండు 
నెల్లూకే యనుట కెక్కు_వహాక్కు_ గలదు గాని నెల్లూే జన 
స్థాన మని నిగోశించాటకు బలవ. త్తరమగు రుజు వంతేకంశు 
నధికము గానరాదు. అఆయినను నిక్క_న అ ముదియాని 
సహాతుకముగా నిర్ధారించుటకుం జూలినంతలిఖతమూలము 
లభ్య మగునంత వజకును న మిదమిత మసి నిశ్చయింపం 
థు (ఫి 

జూలను. గాని తిక్కనసోమయాజి నిజస్థానము  నెల్లూ రని 
ఘంటా పధముగం జాటవచ్చును. తిక్కనజన్నస్థాన మెద్దియైనను 
తిక్కన వాసస్థలము నెల్లూరు కాదను వాదము గూడం గలదు. 
ఆవాదమునుగూడ విమగ్శీంతము. ఇ్రట్టివాదము “కవిజీవితమూ 
లన్ను గంథమునం గధ గానంబడు చున్నది. అం దిట్లున్న ది. 

66 'నెల్లూయ్యవభు, డగుమనుమవిద్ది ౧జు పేరిట సోషయాజి తన నిర్వ 
చనో లగ రామాయణము కృతియిచ్చుటం జేసీయు భారతము వారివాశ 
నాధుని పేరిట. నృతియిచ్చుట చెతను నీత్రండు నెల్లూరు వాసస్థు( డనువా 
డుక “ల్లినది, ఇందు మొదటిగా థను బద్రి అక్కు_డ నివాసము స్థ ఆపజుప 
వీలు లేదు, ఫగార్వము క విళ్వరులు చేళ దేశయులు తిరిగె ఎక్కు-డరసీ'౪ లగు 
(ప్రభువు లుందురో అక[_డ౦ గొన్ని దినంబు లుండీ యా ప్రభుని నొకకృతి 
యిచ్చి బహువాతుల నంది మరల స్వస్థలమునకు( బోవ్రచుండు నాళారము 
గలదు. అటుల నే సోమయాజియు. శేనీ యున్నాండని ఆతని రెండవ ౫ ంథ 
మగుభిరతశులో మనుమ సీద్ధి ఆయాస్థానములోని వాడ నని యుచ్చరింపం 
బడక పోవుట చేత నిస్సంశయముగా౧ జెప్ప నొప్పీయున్న ది. ఇయరెండవ 
శంకకు సమాధాన మెట్లన్న భారతములో స్మరింపంబడీన వారివార నాధు6 


మూడవ య ధ్యాయము 2౨3 


డు అర్నావతౌరరూవుం దై నెబ్లూగున వేంచేసియున్న వారివార నాథు(డు 
కాక కేవలమును నదై (తుల కుపాస్యుం డగు వారినారులకు నధినాథు. 
డగునద్వయ నిర్ణణ,బవ్మా మని భారత్రము లోని యా శ్వా సాద్యంతపద్య 
ముల నద తళా్త్రృసంప్రదాయమునం జూచిన స్పష్టము కాంగలదు. 
కావున _బెరెండు యుక్తులును సోమయాజి నెల్లూరుపురవాసి యని చెప్పు 
టకుం జూలవు. భొరతరచ నాపూర్వకాలములో సోమయాజి కాశీ యా త్ర6 
బేయుచుల గాశినుండి యీా(౫౦ధరచనకు వచ్చి యున్నాండని ఫె ప్పెడు 


త్‌, 


సంప్ర దాయజ్ఞ వాక్య ముభయపక్షుములలో నిర్బాథకి మే అయి యున్నది” 


'కవి జీవిత (గంభకారుని వై వాక్యములను మనమంత 
గాంచాటింప వలసినపని లేను. నెల్లూరునుండలచరి తమును 
గహార్చికాని శేతన కవకృతమై తిక్క_నకంకితము గావింపయడిన 
దశ కుమూర-చచరి తమును గూర్చి గాని తలియనికాలమున నా 
(గ్రంథకర్త యట్లు వాని యుండెను, ఎక్కడ రసికులగు (ప్రభు 
వులుందురో అక్క_డం గొన్ని డినంబు లుండి యూ పభుని కొక 
కృతి యిచ్చి బహుమతుల నంది మర్ల స్వస్థలమునకుం బోవు 
నట్టియాచారనుగల కప్రులసంఘుము లోనివంటి వాండుగాక 
తిక్కనకవి [పభుకోటిళలోం జేగిన వాండై యున్న వాడు. తిక్కన 
కవి మాతుంటదేగా[ిడు. మంలైయు చేనాపతియుం గూడ 
నై-యున్న వాం డనీ దశకుమార చరి తావతారిక వలన స్పష్ట 
మగుచున్నది. ఇంతియగాక కర్షఠుండై బహువిధయాగము లనే 
కము లొనరించుటయు, అ|గహారములు మొదలగువాని నొసంగి 
కవిపండితకోటిని సన్నానించుటయు మొదలుగా. గలవానిని 


వో తిక్కన సోమయాజి 


పరిశీలించినప్పుడు తిక్కన నెల్లూరుపురచాసి కాండని యొవ్వ 
నికి సందేహము జనింప గలదు? మహాభార తాంథ్రకరణము 
నై తిక్కన సోమయాజి కాశినుండి వచ్చినాం డని చెప్పెడు 
కథ పుక్కిటి వురాణముగాని విశ్యాసప్మా తము కాదు. మనువు 
సిద్ది రాజు పేరుగాన్సి నెల్లూరు పురనామముగాని యాంధ్రికృత 
భారతమునం గానరాక పోయినను తిక్కన నెల్లూరు పురవాసి 
కాడని చెప్పుట సాహస మనిపించుకొనును. తిక్క-న వానిను 
చాహాకింప కుండుటకు వేరుకారణములు గలపు అయ్యపి 
(కమముగా బోధపడలలవు. వెయు నేల? అభినవదండినా వినుతి 
గాంచిన శేతనమవోకవి తనదన కుమూర చరితములో “కొట్ల 
రువు తిక్క_నామాత్యునకు నిజస్థానంబగు విక మసింహపురం 
బభివర్షి ంచెద” నని 


(ప్రీ క రిఘుటా నిలయంబు ప 
సు భటనివా సంబు సుకృతకి ర్మ 
కర్మఠద్విజగ కాకి రము రాజన్యవం 
శావాస మర్యవర్యా(ళమంబు 
కొద్ద కా గారంబు కవిబుధసదనంబు 
సుందరీ శృంగార మందిరంబు 
ధనధాన్యసం[గవా స్థానంబు థర ్మద 
యాచార వి ద్యావిహారభూమి 
తే లభన్ఫుతలవగొది సద్ద్రవ్యపాల 
మమలబహువిధ రత్నరత్నా కరంబు 


మధురజల వూర కాసారమండేలంబు 
నాగచ్చిక్‌మ నీంవాఖ్యనగర మొప్ప.” 


మూడవ య ధ్యాయము 2X 


అను పద్యమును జెప్పి నెల్లూరును వర్షించినదావిం జూపుట 
కంుం దిక్కున నెల్లూరుపురవాసి యనుటకు వేజొండు రుజువు 
మజి యమికావలయును? 
తిక్క_నచాల్యద స వేద విద్యాభ్యననము, 

ఈమానన |పపంచము నందు ధర్మోపచేక్టలై విఖ్యాతి 
గాంచిన మహాపుగుషులలో సప జ్ఞాలను జూవీ యడ్డంకుల 
నెల్లిగడచి యున్న తపీఠముల నథిన్టించిన వారిలోన నేకులు బీదల 
యిండ్ల నేజనించిరి. మనలిక్క_నామాత్యునివలెం బుట్టుకతో 
డనే (పాభవము గలిగి పుట్టిన యద్భష్థ శాలి లోకములో నూ 
టికి. గోటికి నెక్క డనేని నొక్క_(డు గలం డేమో? |పాభవము 
గలిగిన |పభువంశమున జనించి |పతిభాళాలి మె యాంధ్య ప 
పంచ మఘ వంక అ టన బడి కన్ను గానక తడశ్రకొనుచు 
తవీంచు చున్న కాలమున జ్ఞాన తేజస్సును బజివీ సముద్ధరించి 
యానం దా నోలలాడింతు నని (పతిజ్ఞాదీకును వహించి సార్థక 
జన్నుం డైనధన్యుని బాల్యదశ యిట్టి దని తెలుపు లిఖతమూల 
మేడియును చేయ (పత్య్వతుముగా నెదుట గానరాకున్నను 
బరి శ్ర మం చేసీన ధీవిశారదులకుందెలియక పోటు. అకురాభ్యాస 
సంస్కా_రానంతేరమున దిక్క.నం 'వేదాదిసమ స్ప విధ్యాభ్యాస 
విభాసి యగుచు ననుదిన (పవర్గనంబుః జెందెనని శీతనకవీం 
. చుడు వాకుచ్చియున్నాండు. లౌకికాధికార ధూర్వహులై న 
(్రమంతులయింటం బుభ్రయుం దిక్క_నవై దిక విద్యాభిలామి. యె 


2 తిక్క సోమయాజి 


విద్యా భ్యాసమునకు దొరకొనుటకు హేతు వేమి యైయుండు 
నని కొందజిచ్చెరును నొందవచ్చును. తిక్క-నపూర్వులు తరత 
రముల నుండియు వైదిక విద్యలను వై దికానుస్థానములను విడి 
చిపెట్టక భ_క్తితో వనుష్టించుచు నచ్చిగి, అందువలన దిక్క-న 
తండి యగుకొమృనామాత్యు(డు పవ్నితఏలుండై సాంగోపాం 
ముగ వేదముల నభ్యసిం చెను. అయిన నతంయ దండనానుండుగ 
నుండుట కియ్యవి యశ్షుపశ లేను. ఆకాలమునం దిక్కె-నయుు, 

“అవశ్యంపికురాచారిమ్ముని తనతం డిమాగ్షమునే యథధిక్మశ 

దాభక్తులతో న ననుసరించి ధన్యుం డయ్యెనుగాని మణి మొంశు 
గాదు. “ ఉదా తృవేదలిద్యా (కతిపాలకుండు, సకలవిద్యా 
కళాచణు(త్కు వేదతిత యాత్మకులప, 'వేదాద్మి పకట. వివిధ 
విద్యా భ్యా సా పాదిత మహత్తు సంకు, ఉదా త్సశే "తస్మార్త 
కర్శతత్పరమతి,  సకలాగమార్థత శత పనిచాకోదారుడు, యాగ 
విద్యాఖిరాముండు, వేదోదితకర్న వతు(డు, నానావేదవేడాంగ 
త త్త Es డ్కు తతనయసువనస్ప మృగతా చతు రాస్యుంగు, 
అని తరగ మ్య వాజ్మయ మర్ష నవర్తన కర్ణ ధారుయి అను 
విశేషణములతో. శేతనకవి తిక్కన నభిగర్ణించి యుండుట 
చేతను, ముజియు నింక సిట్టివే క ల సాంగో 
పాంగముగ వేదముల నభ్యనించి తిక్కన సమకాలమువారిచే 
వాక్సతినిభు డనికొసి యూడం బడు చుండి నని మనము సిస్పం 
శయముగా విశ్వసింప వచ్చును. దీనిం బట్టి తిక్కన పినాకిని 


మూడవ య ధ్యాయము ౨౭ 


నదీతటమున గురుకులంబున (శే ద్ధాభ క్తులతో గురువులకు 
శు శూషలు గావింపుచు (గమకి క్షణము గలిగి వేదాధ్యయ 
నముగావిం చె నని మనకు దేటపడక మానదు. ఆగర్భ |శ్రీమం 
తుం గై పుట్ర్టియు సిజకులాచారధక్నృ రతణాభినిరతి గలిగి బీద 
(చావ్మాణబాలురతొం గలిస్పి విద్యా భా సము చేయుట గార 
వలోపముగా నెంచుకొనక తానెంత మైశ్వర్యువంతు. జైనను 
విద్యా సముపార్ణనము లేకయున్న6 దన జీవితము లోకములో 
వన్నె కెక్కి పరమార్థమును బొూందంజూల దనితలంచి తన 
పూర్వులవలెసే తానును _వేడాదిసను స్పవిద్యాభ్య సనము 
చేయనలయు నని తిక్కన సంకల్పించుకొని గురుకులంబు. చేరి 
స ెలుత వెదాధ్యయనముశావించి ను స్పష్ట్రముగాం గనం 
బడుచున్నది. స్వధర్శము నత్మికమింపక నడచుకొనెశను వర్త 
నము 'బాల్యమునందే తల్లి దం కుల నుండి తిక్కన [గ్రహాం చెను. 
మహత్తర మైన మనోరధసృష్టి చాల్యమునందే యంకురించి 
నందునం డతొవణార్గము తిక్కన దీకు. వహించి కృషి సలి 
పెను. వీతృమాతృభ క్ష్‌ విశేషముగా గల నాం శాటచేతం బెద్ద 
లయెడ వినయవిభధేయత లనుజూపుట సంభవ మయ్యెను. నిరం 
తరమును గురునాన్ని ధ్యమున నుండి వేదాధ్యయనము సలుపు 
టచేత వినయ విధేయతలు మాతమెగాక యోవీకయ్యు శాంత 
మును, _(పస్ఫుట మైనవాక్కును సంపాదించుకొనం గలిగను, 
వై దికవిద్యాభిలాప్‌. యె పినాకిసీనదీతటమున గురుకులంబున 


౨౮ తిక్కన సోమయాజి 


గురుసాన్ని ధ్యమున వేదాధ్యయనము సేయువాండు శుచి 
_వతుండ్రై యుండక మానండు. ఎప్పుడు విద్యార్థి శుచి వతు(డై 
విద్యాభ్యాసము చేయునో అప్పుటే వాని తేజస్సు బహార్యా $ 
_్రీనిజెందుచున్న ది, ఉపనయనానంతర మోతం(డు కనీసము పదు 
నాటు సంనత్సరము లై నను (బహ్మ చర్య _వతేముం బూని 
యుండినం గాని సాంగోపాంగముగ వేదముల నభ్యసించుట 
సాధ్యము గాదు. తిక్కన నేర్పిన విద్యలను బట్టిమూడ సిరల 
మైనమనోవృ ల్లిగలిగి గురుకులంబున శెచ్చవతుం డై నిర్మల 
వాయుస్రులను బీల్పుచు, నిర శ్రలోదకంబుల స్నానమును జేయు 
చు, నిర్శలజలంబులం దావచు, పరిపక్వ పతా కలలా భుజిం 
పుచు (బహచర్య నిష్టాగరిమ్టుండ్రై, పవ్మితశిలు. డై బహుసం 
వత్సరములు పర్షిశమ చేసియు నత డారొ గ్యవంతుంయను 
దృఖగ్యాతుంయ నై యున్న శు తో(యను, ఆరోగ్యవంతుం డై 
న వై దిక విద్యల నే గాక లౌకిక విద్యలనుగూడ నభ్యసిం 
చెను “సతిచాణక్యుం డనియును, సామాద్యుపాయపదుం డని 
యును, సీతినిపుణమకి జితపురుహూతామాత్యు. డనియును, 
అవమురసచివదూయోపహారుం డనియును, శేతన (కశంసించి 
యుండుటచేతం దిక్కున దండనీతి మొదలగువాని నభ్యసించి 
నీతిశానస్ర్రపారంగుం డయ్యె నని తెలియుచున్నది. “తిక్క 
చమూప్తా, లిక్క_దండాధీశా” అనిపర్కొనియుం కుటచేతలహాడ 
నితండు మనుమసిద్దిరాజుకడ మం తిమ్మూ తుండు మ్మాతమె గాక్ర 
సై న్యాధిపతిగ గూడ నుండినటులు వేద్య మగుచున్నది. ఇతం 


మూడేవ య ధ్యాయము వాలా 


డిట్లు ముప్ప దేండ్లువచ్చువజకు వేదంబులు, వాదంబులు, వీణాది 
వాద్యంబులు, ఆగమములు, ఆ లేఖ్యకర్మంబులు, మంతతం తం 
బులు మందులు, మాయలు, సింధురగంధర్వ నిక్షణములు 
ధర్మార్థ కామశా స్ర్రములు జ్యోతిషము, కవితయు, కావ్య నాట 
కములు, కథలు, పురాణములు, ఆయుధనె పుణము అంజనము 
మొదలుగాగల సమ స్తవిద్యల సమ స్తకళల నభ్యసించి మహో 
మెహోపాధ్యాయుం డై (బ్రవ ర్థింపు చుండెను. 


తిక్క నయాపము 


లిక్క_నచరి తమును జదివెడువారును, ఏనెడువారుశు, 
తిక్క_నరూాప మెట్లుండు నా యని తలపోయనినా రుండరు. 
తీక్మనరూపమును జి తించుటకుం దగినసాధనము లంతగాం 
గానరాపు. తిక్కన కంకితముగావింపంబడిన దశకుమార చరిత 
ములో శేతనకవి కొన్ని వర్ణనములను జేసి యున్నాయ. కాని 
వానిని గొంద అవి శ్వాసకు లతీశ యో కుల కిందను (దొోసి 
పుచ్చినను గొంతనజకు తలిక్క_నచి తపటమును లిఖయించుటకుం 
దోడు సూపక మానవు. తిక్క_నమహానీయుని చితపటమును 
జి తించుటకుం దొలుత (బయత్నించిన యొక వి ద్యాధికుం డైన 
బుద్ధిశాలి వాక్యముల నే సీదిగువ నుడావారించు చున్నాండను.* 
* ఆంధధ్రష్మతిక సంవత్సరాది సంచిక, (విరోధిక్ళన్నామ సంవత్స 
రము 1911) ౧౪౯ పేజి, మ-రా-రా- క్రీ జె. కృష్ణ రావు బిఏ.) బిఎల్‌. 
గారిచే వ్రాయంబడిన “తిక్కన సోరుయాజి చరిత్రము? అకు శీర్షి కంగల 
వ్యాసమునుండి (గహింపంబడివది.) 


జిం తిక్కు-న నోమయాజి 


(తిక్కన కృతి నందిన దశళకుమారచరి త్రము నందుగూడ నీయంళ 
చును గూర్చి విఫులంబుగ “నేమియు (వాయంబడ లేదు. సాధ్య మైనంత 
దనుక దానినే సహాయముగా గొని కొంత వవారింప నుద్యమించుచున్నా 6 
డను. అయిన దళశకుమాగ-దరి త్రము గ్బతి యిచ్చిన క "న్యంబు గాన నందు. 
గృతిపతిని వాడుకరీతి. బాఢోక్తుల నగ్టించి యుండునని కొందజామ్నే 
పింతురు -గాంబోలు, అంచులకు సమాధానము వెప్పెద వినుండు. నేరన 
యందటీవ ల శోవలధచాళచే నంకిత మొనరి,నవాండు గాడు. 


అట్టి యాళయుండి నపక్షు యమున నునుమనీద్ధి కే యొనర్సి యధికధన 
మార్జించి యుండును, తిక్కన యనన్య వి ద్యాపాండీ త్యామలయందు. 
దనకున్న యభిమానాచిళయంబు. బట్రియు నట్టిమవా నీయుండు (పశంసిం 
చినం గాని తన సెప్పు కవిత్వము సర నల నొంద దనుతలంపునను నతడు 
కృతి యిచ్చంగాని వేజుగాదు. “కవిత సెప్పి యుభయకవిమి.త్రు 
మెప్పింప్క నరిది టహ్మాకై న నతిండు మెచ్చం ఎరంగ దళశకుమారచరితంబు 
"సిప్పీనం (పోడన న్ను వేఐ పొగడ నేల అనుపద్యం నీయరమ నూచించు 
చున్నయదిి, ఆదియునుం గాక తిక్కన యట్రజ్ఞానసంపన్ను నకు లీనిపోని 
స్తో తపాఠంబు లుపాలంభరూపంబు లై జుగుప్సాజనక 0బు లగుంగాని 
సంతోప దాయకంబులు గానేరవు, ఇంక మనయుష్మకమితి విషయము 
నకుం బోదము, దళకుమారచర్శిత్రమునందు గేతేన (కనక గిరితటీ సం కాళ 
వతస్థలీభ "గు నకు) అని నుడివి యున్నా(డు, పద్యపారంభయమే యిట్లుం 
టే మనము యతి(పాసములక్షై తెచ్చిపెట్టుకొన్నది యనం గూడదు. 
శీ రమణీ రమణీయమహాోరస్థలి విజిత కౌంచనోర్వీ ధరవిస్తారిత బలుండు?” 
అని యాయంళము నే కేతిన మణియిొకిచో (వాసీ యున్నాండు. ఏత ద్వా 
క్యద్యయం౦బు పరస్పగబలీయము లై నెగడు చున్నవి. వీనిచేం దిక్కున 
రీ న ంబును ఏస్తాగంబు నగు వషీంబు గలవా డదనుట వ్య క్స్‌ యు. కృతిపతి 
యందలి యీవిశేవ౦బు నూచించు నిమి త్తంబునశే కేతన తన్మప్రథమ నాందీ 
పద్యము నందు;- 


మూడవ యధ్యాయము 3౧ 


కడ, |శీరమణీ గృహాంగణము చెన్ను వహింప నలంక రింపగా6 
దోరణముం (బదీపమును దోహలి మె యొడ(గూశ్చి నాదగం 
జేరి యురంబు నందు. దులవీవనమాలయు( గాస్తుభంబు నొ 
ప్పారగ నుల్లసిల్లు వారి యన్నమ తిక్క_ని ధన్యు జేయుతన్‌”' 


అని వారి యుగంబు వర్థించి యున్నాడు, మటియొక చో 6*క ల్పక్ర 
పరాభవకి రణ ధ.రీణదీర్ధ బాహుం డెలమిన్‌”” అని చెప్పం బడియుండుట 
చే. దిక్కు_.న యాజానుబాహుం డని స్ఫురించు చున్నది. వెండయు నొక 
చోట “* జలజసుభగ శత్రుం?” అని పద్య పొరంభమున నుండుటచే మనో 
క్రమ నప కొలత నంభుల గలవా డనుట ద్యోతక మగుచున్నద్ది 
తిక్కన (ప్రతీ కంబుల గూర్చి యింతకన్న మెటమియుం గోతన  సెప్పం 
డయ్యె. *వియన్మణి లేజుండు, అతిదినకర తేజుండు మార్గాండసమాన తేజు 
డ్కు నిజపభారూషితివాసనేశుండ్రు పవిత్రమయ్నూర్తి”” అనునట్రి విశేషంబు 
లచ్చ టచ్చట6 (బయోగింపంబడి యున్నవి, వీనివం (కెళించు నమణరుచి 
గలవా. డని తేలుచున్నది. దీర్చ బాహు ( డని తొల్లి వాకొనియుండుటచే 
దాని కినురూపంబుగ నున్న తెకాయుం డనుట తెల్లము. మటీయు€ దిక్కున 
యతని పీతృపీ తామహులవలె నెన్యాధిపతి, ఈవిషయము *తిక్క దండా 
దీశ్కా తిక్కు_చమూపొా అని కేతన వాడియుండు సంబుద్ధులజే జేట 
పడును, వాహినీ పతిత్వమున కున్నతకాయులే యర్హు లనుట (ప్రసిద్ధము. 
కబట్టి తిక్కన కేవలకుబ్జుండుగాక మనుజసామౌాన్య మైన శరీరపరిమాణం 
బు గలిగి యుంటి ననుట స్పృహ మగు చున్న ది ఇప్పుడు మనకు 6 దిక్కున 
విశాలవముం. డనియు, దీర్భ బాహు డనియు, విశాల న్నేతు, డనియు, 
నతి లేజస్వి యనియు నేర్పడేను. అతం డతినుందరమాల_ర్హి యని కేతన 
(పత్యా శ్యాసాద్యంత పద్యమునందును నుడిపి యున్నా (డు, 


SS తనదు ర్వారతర ప, తాపము న( జిత్సస్నేహముల్‌ గట్టి సే 
యు నితం జెట్టివిదద్ధుండో తలంపు. డోహూా యంచు లోకంబు గో 


3౨ తిక్కన సోమయాజి 

సనపుచ్చం గరమొప్ప దర్చ్పకు(డు రూజ్యత్సుండరా కారు థో 

ఖనసంపన్ను 6 గృతీళ్యయం (బచుర సౌభాశ్యాన్వితుం జేయుతన్‌,'' 

అని కవులలో నంతగా వాడుకలేని మన్మధుని వర్ణించు నొక 
యీశీరర్థక పద్యము నే (వానీ యున్నాండు. 

ఇట్లు బుద్దివై శారద్యు లై నకృవ్వ రావుగారు. తిక్కన 

సుంద రాకృతినిజి తించి యాంధ పపంచమునకు వంద్యు లగు 
చున్నారు, 


తొలగ పం ధ్యాయము 
మనువున్‌ది రాసా. తికి గ-నమం తి. 
య J 

ఏకసో మేగ్ణగుంను మొదలుగా. గరా లన్కు మార 
వర్శేసుందర పాం వ్యుంయ మొదలుగా. భాంగ్యలను, మస 
రాజసింహ డు మొదలుగా (దావిశులను ౫ ములో జుంచి 
కాంచీపురమున రాజరాజ-నోడుని సింహాసనమున గూరుచుండ 
బెట్టి పట్టాభిఏకుని గావించి గోగన్గా వనాణార్యబిరుదము 
గాంచిన తిక్క రాణ యం సం ౧ ౨౮౧ వకు బరి పాఖ్గనముం 
జేసె నని ఒుదివణకె శఎఫకొని యున్నారము, అతని నెనుక 
నతసికుమూరు6ఎ మనుమ ద్ధి భూపాలుండు వికమసింహపురం 
బునం బట్టాభిమి కుం డై పరిపాలనము చేసెను. ఏసంనత్సరమున 
నీతండు సింహాసన మణి స్టించి పరిపాలనము చేయం (బారింభిం 
చనో మనకు సిన్పళయముగా. చెలియరాదుగాని యీతండు 
౧౨ర౦ దవ సంవత్సరము తరువాతనుండి పరిపాలనము చేసి 
యవల En 
నట్లు మన మూహాంప వచ్చును, బఇతండును దండివ లెం బరా 
[కమవంతుండెగాని యంత యదృష్ట శాలి శాండు. ఇతనిపూర్వ 
పుఖ్యవశ మున మహాసీయుండగు క వితిక్క_న మం తిగ నుంబుటచేః 
(బఖ్యాతికి వచ్చెను. ఇట్టి రాజు లెందణో' యూరును బేశును తేక 

8 


3౪ తిక్కన సోమయాజి 


నశించి పోయిరి, కవితీక్క_నమూలమున మనుమసిద్ధి యెట్రవాడో 
మనకు చెలిసికొనుట సంభవించినది. తిక్క రాజు కాలమునం దే 
మనుమసిద్ధి భూపాలునకును కవితిక్క_నకును మైతిసంభవ్‌ం 
చినది. తనపెదతేం డి సిద్దనామాత్యు(డు తిక్క_రాజునకు మం 
(తిగ సేనాపతిగ నుండుటం జేసి కవితిక్క_న మనుమనిద్ధిరాజుతో 
మతి నెజపుటళో వింత యేమియును లేదు. 

సిద్గనామాత్యు నిక ల నేడ్వుర పుత్తులలోను జ్య షు 
డగు తిక్క నామాత్యుయి. మునువునదై భూపాలునరు మంతి 
గను సేనాపతి నుం*ను. ఈ తిక్క_నామాత్యునితమ్ములు 
మూవురును కొమా రు" రును మునుమసిద్దిభాపాలుని కాలు 
ననే యుంగగి కొట్టరువువా? కుంబము చాల గొప్పది, ఈ 
తిక్క_నామాత్యునిసే ముటకవలెనారు ఖడ్ల౨క,_నయని వ్యన 
హరించు చున్నారు. నీవితోం బాబు కపిోిక్క నగూడ మనువు 
సిద్ది భూపాలునికిడ మంగను సేనాపణిగం గాడ నుంచెను, 
మనుమమ్మో పాలనం కీ మా-౧క్యుండ ఏయు, నునుమనద్దిమహా 
శ సమ స్తరాజ్య భార థొ "యం డనియుు, గవితిక్కనను వర్జించి 
ఖడ్తలక్కానను గేతనయట్లు చెప్పకుం:ంటచేత. ఖడ్లతిక్కి-నకం 
చను గవిలిక్క_న మనుమనిద్దికి నథికక రుణాపా [9 డయ్యె నని 
చెప్పవలసి యుండును. మనుమసిద్ధి ఏిద్యాగంధము లేని మూ 
ర్జు గాండు, ఇతరు లాడిచి నట్లానుటకు వారిచేతిలోని 
జం తేపుబొమ గాడు, శేతనకవి సుకృతాత్తుం దైనమనువుసిద్దిని 


నాలుగవ యధ్యాయము 3 
కీర్తి 
వ 


పాతుం డని తెలుపుచు సి| క్రింది పద్యముచే నిట్లభి 
౦ చెను. 
(స్‌, నీరారివగ్లవి దారణ క్రీడ న 
ద్వతనజగ త్రాణ సుతు డవం~C 
బఠధనడారాపవార ణానఫిజ్ఞ త 
నూతనగంగాతనూజు. దనంగ 


ర్రి 
రా 


వ తవా భితాగ సంపూర్షవి 
తీరి మెన ఫినవకరుండన6౫ 6 
ea ee 
గామినీచితాపరి కెంణశుభె 
కేౌరిసంపదవింత క ంతు డన 
గీ॥ ధీర తాగుణమునచేరుమహీధా 
మన గఖీగరృృత్తి నట్టి యనంగ 
వెలసె వెరిగెజ వేళ్వాభుజంగా ౧క్ష 
భూ షితుండు సిద్దిభరావి ఘుండు! 
ఇట్టినునుమసెద్ధి భూషాలుసిక డ గవితిక్క_నయుు,ఖడ్డలిక ,_నయ్లు, 
మంతులుగా నుండి విఖ్యాత గాంచిరి. కొట్టరువు తిక్క_నామా 
త్యక వి మనుమసిద్ది మొద్ద వహాంచినమం[ తిపదవి నిజకుల కమా 
గతంబై నదని కేతన నుడివి 
66 గీ అందలంబు గొడుగు లడపంబు మేల్కాట్టు 
చామరములు జమిలిళంఖములును 
గంబగట్లు భూమి కానిక గాంగ బెం 
పెసంగు రాచపదవు లెల్లం బడా, 
అని చెప్పుటనలన నతీయ సమ స్స సంపత్సిమేతుం డై రాజ్య 
సుఖంబు లనుభవించు చుండ ననుట యతిశయో క్రి గాదు 


3౬ తిక్కన సోమయాజి 


ఇతని పెదతం (డికుమూరుం డగు ఖడ్లలిక,_-నయు సితనివ లెన్నే 
సమస్త సంపత్సమేతు డై తమ్ములతోడను, గొమాళ్ళతోడను 
రాజ్యసుఖంబు లనుభవించు చుండె ననుట సత్యవిరుద్ధముకాదు. 
కేతనకవి తిక్కనకవివంశ వర్ణనము. చేయు నపుడు సిద్దనా 
మాత్యనందనుం డగు ఖడ్డతిక్క_న నిట్ల ఖవర్టించి యున్నా (డు. 


4 సీ, చేడిన నస్ధాన్థి వృధపుచ్చ చేరని 
దానంబు తినకు గాంధవుడు గాంగ 
చెదిరిన జము నైన (బదికిపోవ6గ నీని 
శొర్యంబు తెన కిప్ట సఖుడు “గాలి 
శరణుచొచ్చిన శృత్రువరు నైన రక్షీంచు 
కరుణయి తనకు నంగదము -గా౫ 
బలికిన( వాండవ (ప్రభు నైన మెచ్చని 
సత్యంబు తనకు గరత్న్సరుండు గాంగ 


జగతి నుతి కక్కు రాయ వేశక్వాభుజంగ 
రాజ్యర తన్నా కరన్పూూర్స్‌ గాజమూ ర్చి 
గంధథవాగణబిరుద విఖ్యాతి కీర్తి 
దినప దేజుండు వీదయ తిక్క_ కారి.” 

థి 


మజియును సిద్దయ తిక్క-నామాత్యుని గృహము |పతిదిన 
మెట్లుండునో యావివరమును మటీయొక కవి 


ఓసీ, వీరవిచాదంబు వేదనినాదంబు 
పొయక యీ పొద్దు (మోయు చుండు 
భూ సుర్యప్రకరంబు సేసలు చల్లంగ 
బాయ కెన్నియొ కుటుంబములు (బదుకు 


నాలుగవ య ధ్యాయము 3౭ 


(వాహ్మణావలికి ధారలు పోసినజలంబు 


సతతంబు ముంగిట జాలువాటు 
రిపుల కొసంగిన ష్మతికల పు త్తింకలను 
వాయక కరణముల్‌ (వాయు చుందు 
గీ. మానఘను( డైనతిక్కునమర్మతి యింట 
నుదనసము. దేనతిక్కనమంతి యింట 
మహితయశకుC జనతిక్క_నయుం; తి యింట 
మం తీముణి ైమెనలిక్కనమంతి యింటి 

అని మనోహారముగా నభివగించి యున్నా(డు. 9 
రా A) 
మహానియు లగుమంతినర్యుల సాళోయ్యముతో మనుమసి 
ద్దిణాపాలుల౮ం కొంతగాలము విక మసింహపురము రాజభా 
అగా పసికి రాజ్య పరిపాలనము చేసి వికుద్దయశమును 
గాం చెను. వ్రతం స్‌ మొట్ట మొదట ఈరునకు మా(తము రాజ 
రాజచోనునకు సామంతు(డుగా నుండినను మూడవరాబేం 
(దుంచో వని కాలమున స్వతంతుం డె కడపట కాకతీయాంధ) 
చకవర్ధి యగు గణపతిదేవునకు లోయిడిన సామంతుం డై 
రాజ్యపరిపాలనము చేసెను. వాళుక్యచోడ చక్రవర్తు లయిన 
రాజరాజచోడు(డును రాజేంద -వోడుండును బిరుదమ్శాత 
చృకవర్తులే గాని నిజముగా జ కవ_ర్థిపదము నధిష్టించి పరరా 
జులనుండి కప్పములు గై కొనుచు. దమయధికారమును వార 


లమైం జూపు శ_క్తిగలవారై యున్నట్టు గానుపింపరు, 


3౮ తిక్కన సోమయాజి 
మనుమనిదినాటి కాలసితి 
థి థి 

పదుమూండవ శతాబ్ది పారంభము నుండి యాంధీ 
చేశమున( జాళుక్ళ-చోడ చకవరులయధికారము నశించిపోయి 
కాకతీ యాంధచ కవ రుల యధికారము నానాముఖముల 
వ్యా ప్పీజెందు చుండ నని చెప్పవచ్చును. చాళుక్యవోడ చక్ర 
వర్సి యగు మూండవరాజరాజచోడునకునుు మూండవ రా 
జేందచోడునకును సింహాసనమును గూర్చి పోరాటములు 
జరుగు చుండెను. ఈ పోరాటములలో _దావిడాంధక ర్లాటకు 
చేదేని యొకపకుమున( జీరి రెండనపకుముతోం బోరాడు చుం 
డిరి. మనుమసిద్ధితండడి యగుతిక్క_ రాజు కర్లాటకులను _దావి 
డులను జయించి రాజరాజ-వోడుని రాజ్య మున ఐలిపి కొంత 
కాలము బరిపాలనము చేసెను గాని నాని మరణానంతరము రా 
'జేం్యదచోడుండు విజృంభించి పాండ్యులను కర్ణాటులను జయించి 
రాజరాజును జంపి కాంచిపురసింహోసన sa పరి 
పాలనము సేయు చుండెను. e న, ౧_౨౯౯- న సంవత్సరమున 
నేకరిలానగరమునంC బట్టాభివ. క్వ కుం డై గణపతిదివచ కవి రి 
౧౨౮౦ం_వ సంవత్సరమునాటిశే వెలనాడు, పొ తపినాండు, 
శేనానుు ములికినాడు, గండికోట మార్ద వాడిసీమలను జయించి 
(దావిడక ర్లాట రాజులతో బోరాశుచుండెను ఆకాలమున 
దశ్నీణహిందూ సానమునం దమ స్నామాజ్యములను స్థ సావీంపం 
బూని దేవగిరి యాదవులునుు ఓరుగంటి కాకతీయులును, 
హాలపీటి హాయిసనులున్కు మధురాపుర పాండ్యులును, 


నాలుగవ య ధ్యాయము వగా 


కాంచిపుర చాళుక్య-చోకులును హోోేరాహాోరిం బోరాడు 
చుండిరి, చాళుక్య -వోడ నామాజ్యము నశింపగాందత్పింపహా 
సనమున ౩ చోడులలోం. జోడులకు నంతఃకలహములు పుట్టి తమ 
లో చాముపోరాడుచు నన్యుల సహాయమును వేడుచు నేత 
న్యూలమునం [గమ కవమముగా స్వాతం త్యములను గోలు 
పోవుచు నచేక కష్టములంబడుచుండిరి. పూర్వము పశ్సిమచాళు 
క్యులుపఠిపాలి” చిన కుంతలదేశము యొక్క పాగ్భాగమును గాక 
తీయార్మధులును ఉ త్తరభాగమును బేవగిరియాదపులున్ను దవ, 
ణపశ్సిమభాగములనుహో "యిసలక ర్హాటులునా కమించుకొనిరి, 
కావున మనమసిద్దిభూపాలుని కాలమున రాజ కీయవాతౌవరణము 
లో డెలుంగు-నో కు లసుఖస్థితి యందున్న నా రని చెప్పవలసియుం 
డును. మనుమసిద్రిభూపాలుండు గాంతశాలము వాళుక్య చోడ 
చకవర్హి యగు మూ(డవరాజేం[ దచోడునకు సామంతుడు 
నున్న ఫ్లై గానంబకుచున్నా (డు, అయినను యుద్రములు వచ్చి 
నప్పుడు తోడ్సడుట తక్క_ తదితేరవిషయములలో "స్వతంత్ర 
పరిపాలనమునే చేయు చుండెను. ఎట్టులయినను మనుమని 
రా జరువదిసంనత్సరములు రాజ్య పరిపాలనము చేసినట్లు గనం 
బడుచున్నది, 
మ... శత్రురాజులను జయించుట 

థిక్కన తననిర్వచనో తత్తర రామాయణమున మనుమ 
సిద్ధి భూపాలుని విజయములను జబేర్కొని యుండెను. అందు 
మొదటి పద్య మిట్లున్న ది. 


రోం తిక్కన సోమయాజి 
“ము. (ద్రవిడోర్విపతి గర్వముం దునిమి శౌర్యం బొప్పం గర్గాటద 
ర్పవిఘాతంబు నొనర్చి వైరిమనుజేంద( కేణికిం గొంగనా 
నవనిం బేర్క-ని యున్న యట్టి విజయ త్మూధీళ్వరుం గానీగా 
39 
-నివి చెం బో శసమన్మనీద్ధి యని. |బాయేటం (బగాఢోడ్డతిక్‌, 


ఈపై పద్యమున విజయ జ ధశ్వరుని జయిం చె నని 
చెప్పం బడియున్నది. ఇందిలివిజయ గన్నూధీశ్వరుం ఎవ్వండో 
తెలిసికొన సాధ్యము ణాక యున్నది. విజయతే ఫశ్వరుయు 
యును నద చాయామం డేమోయని సంశయము గలుగుచున్న 
ది. విజయగండనో పాలుడయు ౧౨౬౦-వ సంవత్సేరయు సుడొలు 
కొని ౧౨౯౨౦ వణకు గాంబపురమండలమును బరిపాలించి 
నట్టు గనంబడుచున్న ది. ఇ్రతిసేశా' సనములు కాంచిపుర మండలము 
ననేగాక నెల్లూరు గూడూరు, గుభారుకుట తాలూకాలలొ. 
గానుపించు చున్నవి. ఇతనికి |తిభుననచకన_్థి యను ఏరు 
దము గలదు. ఇతంయ చాలకాలము |బదికియున్న నాండు గావున 
వయస్ప్సున మనువునిద్ధి కంశు6 జిన్న వాం డో యుండును, త్రెతేడు 
మూండవ రా జేం దచోడునకుం బెమ్బుట స్వతంతుం డై కాంచీ 
ఫురధుండల మేలె నని తోంచుచున్నది ఇతయ మొదట 
రాజేందచోడుని పకుమునం గాని లేక జటవర్శసుండర 
పొండ్యుని పక్షమున గాని చేరి మనుమనసిద్ధిరాజుతో యుద్దము 
చేసి యోడిపోయి యుండవచ్చును, ఇందునుగూర్పి యాం ధుల 
చర్మితవాం దిట్లు (వాయ బడియెను. 


నాలాగవ యధ్యాయము ఠం 


“ తిక్కు_రాజు మరణానంతరము పొండ్య రాజులు తనుతొంటి 
ఫూనికను విడనాడక శాం-ీఫురము మొదలుకొని యుత్తర భూమిని 
జయింప గోరి పలుమాజు దాడీ వెడలి వచ్చి చెల్లూరునకు దిగువ నున్న 
జీశమును గల్లోల పెట్టు చుండిరి. వారితో జటవర్శ సుందరపాండ్య 
మహారాజు (ప్రముఖుడు గా శుం గేను, జ. శ, ౧౨ర౯-వ సంవత్సరమున 
గాకతీయగణపతిజేవ చ కవి యాంధ్ర దేశము నుండి పాండ్య రాజులను 
బాల (దోలి కాం-ఏీపుగమున నొకజేవాలయములో నొకడానకాసనమును 
1 (వాయిం చెను, అయినను జటవగ్భ సుందగపాండ్య నుహారాజు మకుసటి 
సంవత్నగమున ౦ వనగా ౧౨౧-వవ స వరిగమున గాందీ పురమార్దమున 
నాం శ బేళ్ళము పై దండే త్తివచ్చి "వెలుంగు “'శగిజులను జయించి నునుము 
దిద్ది గాజును "నెల్టూరునుండి పాఅం (దోలి సిద్ధి రా బానసు శ్మతువు (లైన వీరు 
లను కట్టాభిషికులను గానించి నెల్లూరిలోని పల్లి కొండ చసెరుమాళ్ళ దేవు 
నకు నుండనాటిలో ని మావడికుండ (యును. దానము వేసి నని తె! 
చెడిశా*సన మొకటి గం శాయక స్వామి దేవాలయములో నొక స్తంభము 
సె (వాయిం చెను, 2 ఆ సంవత్సేగమున నే విజయగం౦డ గోసాల దేవుడు 
కాకతీయుల సాహాయ్యామును బడసికాని పడయక కాని జటవర్మ సుందర 
పాండ్య దేవుని వానిమసైన్యములను "నెల్లూరి గుండలమును౦డ సాఆఅర(దోలి 
యుండవలయును.  ఈనిజయగండగోపాలునినే తరువాతి నునునునిద్ధి 
యెదిరించి పోరాడ విజయమును గాంచి యుండవచ్చును. విజయ తా ధిక 
రుడు జయి "చిన ద్రనిడోక్యశలతి జటవర్మ సుందరపాండ్యుండు గాక 
కాంచీపురాధిపతీయెన మూండవవీర రాజేంద్ర చోడవ్మకవర్షియే యైన 
యెడల ౧౨౫౧౦-వ సంవత్సరమునకు 6 బూర్న్వమున నే మనును సిద్ధి వానిని 
జయించి యుండవలయును. వైన6 జెప్పినబటే జా _స్పవమెనయెడల ౧౨౫ ఆ_వ 


1 Indi Ant. Vol. XXI, p. 202; Bp—Ind, Vol. VII. No. 588. Kielhorn'g 
hist of Inscriptions of Southern India, 


2 Nellore Inscwuptions, Vol, Il. No. 61. 


౪9 తీక్కు-క సోమయాజి 


సంవత్సరము తరగువాత సే నిర్యచనో త్తర రామాయణము గఛచింపం బడి 
యుండవలయును, ఈ (తీభువన చ్మకవ ర్థి వి జయగండ గోపాలుడు మను 
మనీద్ధికీ సమ కాలికు (డు, ”” 


వముజీయు మన్నజనపాలుంయ గంగ యసాహిని నోడించి 
తన య్మాశితవత్స లవృ త్తి 'లేటపకు నట్లుగా బల్విడి నాచికా 
న్న రాజ్యాంగము లన్ని యు నిచ్చి పదము [గైకొనం బంచె 
నని నిర్వ చనో త్తరరానమూయణమున బిక్రింది పద్యములో నక్కా 
ణింపం బడి యున్నది, 


ఈ, రంగ మడాశక్సీ రి యగు గ క్కై-సగంగనిం బెంజలంఎ మై 
భంగ మొనర్చి మన్మజనపాలుండు బల్విడి నా(చికొన్న రా 
జ్వ్యాంగము లెల్ల నిచ్చి తెగయా(శలళవల్ళలవృ_థి యేర్పడ - 
గంగ యుసాహీణిం బదము. ₹కొనం బంచెం బరాక మోన్న తి. 
ఈగంగ యసాహాశి కాక తియాంధచ్యకవ_ర్లి యగుగణ 
పతి దేవి సైన్యమున కధ్యముంయకను, రాజ పఠినిధి మె 
నిజాము రాష్ట్రములో నిప్పుకు మరి యున్న నల్ల గొండసీమలోని 
పానగల్లు మొదలుకొని మార్టవాడి (కడపవుండలములోని 
వసూ రురాజ ధాని) వకు గల దేశము నంతయు. బరిపాలించు 
చుండిన యొక యున్నత రాజకియాధికారిగా ని సామాన్యుడు 
గాను, ఇతనికి (బహ్మరాకు.సుం డనుబిరుదుగలదు గనుకనే రక్కె_ 
సగంగని చేర్కొ_నం బడియున్నా(డు. ఈగంగయసాహెగో 
కాయ స్థకులస్థుం డని పువ్పుగిరిలోని యొక శాసనమువలనం చెలి 


“నాలు గవ యధ్యాయము ౪3 


యుచున్న ది.* ఈగంగయసాహాశిం గూర్చి యాం ధుల చరిత 
మునం దిట్లు (వాయ. బడియున్న ది. 


ఇట్టి మహాపరెా [క మువంతుC డైన గంగయసాపొాదో నొ కమండలాధి 

పతిగనున్న మనుమసిది యెటు జయించి ీమతని రాజాషంగములెల నాంచి 
మ. యఖ య థీ య 
కొనియెనో ఎ ట్లాతం శ్యాశతు. డై యితనిం బార్లించెనో ఎ ట్లీతం 
౧౧ ఎ రా య 

డా కితవత్సలవృ త్తి యేర్పడు నట్లు గా నాంచికొన్న ౦ *జ్య్యాంగము "లెల్ల 
నిచ్చి పదము. కొవ( ర జనో; ఎంలిమా(తిమును బోధపడకున్నిది”” అని 

ల క్త వం చ న జ సస - ఇ న 
యూ చర్మి త్రముయొక ,_ రెండవ్మ్యపక రణము లో కనుకు ద్దిరె జులగు ర్చి 
ఘట్టు మున (వాస్‌ యున్నా (డ సం ఇటీవల లం బరికీలీంప౯గా 
గంగయసాపాణియొక్క వూర్వివృత్తాంఠతము గొంతివజకు దెలియవచ్చినది. 
గంగయసాహీణి మొట్టమొదట గణపతిదేవ చక్రవర్తి కొల్వులో లేండని 
యు, మనుమసిద్ధి రాదు లిండి మైన తిరుకా? చోడ మహారాజునకు (తిక్క 
రాజు) అ సేనాధిపతి నుండె ననియు ఎద్ధవటము సీమ లోని యోగూరు 
స్థానిక చరిత్రిమునం జెప్పంబడినది. ఇరెడు మొదట తిక్కభూపాలునకు 
సేనాధిపతి? నుండ యంని యనంలగమున కలుక డపురవ రాధీశ్వరుం డైన 
(శ్రమన్మవహో మండ లేళ్ళ తెలోేక్యమల్ల భుజబల వీరనారాయణ రాయ 
చేవ మహార౩యల నై న్యాథస:డై మోద కూూరు నందుండి ములికినాటిని 
బరిపొలనము సేయి- పుడు తవ ర జు కొడు కైన మనుమ సిద్ధి రాజాతో 
యుద్ధము ఇ్రేస్స యుండెవచ్చును. ఆ ముద్ద్ధమునం దోడిపోయి మును సిద్ధిని 
నాశ్రయించి న౦దువల* నడం తైన యా వవర్భలవృత్తి యేగ్పడు నట్టు గా 
య ధా స్థానమున కం ఎంచగని న్పష్టచుగుచున్న దది. కాకతిగణపతి జేవ 


oe i బా (ఇమా _ అవను 


* 66 యోగండ పెండేరక నామభేయః 





కాయస్థ వంఛోద్భవ కర్ణ థార 8 
(శిగంగ సే నాపతిరస్యకాన్తా 


కా_న్గిర్హిమాం శోరివకౌబలాయః”” 


ళల తిక్కన సోమయాజి 


చక్రవర్తి గండికోట్క ములికినాడు, రేనాడు వెనదాడిి సకిలినాడు, 
ఏరువనాడుు పొత్తపినాడు మొదలగుసీమల నెల్ల జయించి గంగయసా 
పాణిం దనకు ెన్యాధ్యమనిగ నియమించి యాతండు తనకు (బ్రతినిధిగ 
నుండి = వెసీమల. బరిపాలించు నటు టు నొసంశెను. కాంబట్లి యప్పటి 
నుండియు గంగయసాపొాణీి సర్వాధికారి మై యె మెన్వాధ్యతంం డై డె బావా 
త్రీరనియాగాధిశతి మై |(పతినిధిపరి "లకు డై మిగుల వాసి గాంచెను, 
మాండలికరాజుల నెల్లరను గణసతిబేవ వ|కొవంర్థ్డికి లోంబడంటేసి యెల్ల 
గను కాసించి యదుఫులోనుంచి. కప్పములు కొనుచు. (ఎఖ్యాతు 6 
' జెనందున గంగయసాహిశచో* మాంవలిక (ఉ్రహ్మారాశు.'౫6 వని వము 
రక్కెసగంగనియు.౬ చేపలు గలిసను, 2200022. నంగయ సొపొల్రు చేసీన 
డానధగ్మములను గూర్చి శాసనము లెక ఘులు.. " దవ్వ కలా నోలు: “పండో 
లము లఅలాోళ గానవచ్చుచున్న వి, చ చేవ నా (రావ్మాణభ క్‌ గంచా 6 
డగుటబేత ననేక శివాలయములరకోను, (చావ్నాణులకు ననేక భూ దానము 
లను గాపింది (పఖ్యాతు దయను, >) 

మణియు మను మనిద్ది నాజు మహా రాష్ష ప్ల సామంతుం 
డైనసారంగుని జయం స నని నప్వచనో త్త తగ రామాయణమున 


సక్రిందిపద్యము లోయ జెప్పంబడి యున్నది. 
(ర్యా శృం గారంబు నలంగ దేమి యును 'బ స్వేదాం--రకేణి చే 
దంగంబుల్‌ మేటుగద వించుక యుమాసహో రొ హ్థ”)సామం౦తు సా 
గంగుం దోలి గుఠరంగముం గొనిన సంగా గుంబునం దృ_ప్పస 
బూం౫గ స్ఫారయశుండు మన్మపిభు పంప చన్నసిన్యంబునన్‌ =” 
ందునయపారగ యాంధుల చరితము నందు | వాయం బడి 
ఇ గై 6 & శ్ర 
యున్న వాక్యముల సె యిం దుదాహారించు చున్నా (డను. 
“ఇందు వేర్కొనం బడినసారంగు (డు అతివివమ వాయారూఢ 
(పౌఢగే ఖావంతు (డున్కూ పరబల కృతాంతు (డును, శరణాగత వ(జపంజ 


నాలుగవ యధ్యాయము ౪X 


రుండున్సు మండలీకరవందోలియు, జీవరక్నచక్ర నారాయణుండున్సు ఆగు 
సా 
శ్రీమన్మహామండ లేళ్వర శ) ₹౦గహాత్తి జేవరాజేగాని యన్యుండు గా 
డని తోంయచున్న ది. ఇతంగు కాకతీయగణపలిజేవునకు సామంతుండుగ 
నుండి అద్దంకిసీ మకో( బరి పాలకుండ్తుగ నుండెను, ఇతనితం డీ మాధవ చేవ 
రాజు. ఇతంపానునువవిద్ధిక సకుకాలికుం డై యుండెను. గోవిందనాయకు. 
డీత్రనికి మం తిగనుం డెను. ఇంని ఫూర్వులు తవాతా పు స్రములోని కాణజేళ 
మునుండి వచ్చినటులు డెలియుచున్న డి, కాంబటి నిస్వచనో తెరరామాయణ 
స ౬ —0 
మున చేర్కా-నC జడినసాగంగుం డితండే యనుటకు సందియము లేదు.’ 


అని (వాసి యున్నాండను గాని మహారాష్ట్రబేశము 
నుండి మ౭్‌్ణమొక సారంగుండు పశ్సిమపాక నాడు పె దండే త్తి 
వచ్చి దోంచుకొనం (బయత్నించు నపుడు మనుమసిద్ధి వానిని 
పాజందో లెననియుం ఎలియుచున్నది. భావి పరిశోధనమునం 


గాది స. మని నిర్ణ యింపష చాలము. 
బాంహూణాలకు నిలములఅకును వివాదము 
తార 


పూర్వ కాలమున ముక్క_ంటికాడు వెట్టి యను పల్ల వరా 
బొకండు [నీశ్రైలమునకుం దూర్చున నుండుదేశిమున డెబ్బది 
య గహారములను గల్బించి (వాహ్మణులకు చానముచెేని 
యుం డెనంట, అధిరాజేంద చోళమండల మనియెడు పశ్చిమ 
(పాజ్ఞషటిలోని చరంగండూ రను గామము వానిలో నొకటిగా 
నుండెను. ,ఈ|గామము "నసేలుది రెండు భాగములుగా విథభాగించి 
ముక్క_౧టికాడు వెట్టి (బాహ్నణులకు థారపోసి యుం డెను 
అప్పటినుండియు నాబాహ్మణులు పుత్తప్మాత పారంపర్యముగా 


ళ౬ తిక్కన సోమయాజి 


నిరాతేంకముగా ననుభవించు చుండిరి, ఇట్లుండ సకలికోడూరు 
లో నుండు వ్యవసాయదారులు తమ దేశమునందు గొప్పకల 
వాము జనించుటచేత తమదేశమును విడిచి వలసవచ్చి యీ 
(గామములోని చెటుప్రున కు త్తరోభాగమున వసతు లేర్పజుచు 
కొని నివసించు చుండిరి. మజీయును ఇనం (బోలు [(గామవాసు 
లన వెలమలు కొందటు తమ్మ గామమున మువావూరి జ్వర 
మంకురించి (పజానాశ ముం గలిగించుచుండుట చేత నాగామ 
మును విడిచిపెట్టి యూ భాహాణా (గహోరమునకు. జనుడెంచి 
తా మూ కమించుకొ నెకు పౌలములలో నెంతపంటపంకునో 
యంత మొత్తమును బన్ను గా జెల్లించు పది స్ట ర కటక 
క జేసకొని గుడిసెలు గట్టుకొని తాపు ముంఎచు నచ్చి రి 
తరువాత కొకప్పుశు మోనరాళి యం" “ని |పవేళించుట 
చేత చేగమునం గాటకము సంభవించెను. ఆకారణసువేత 
(గాహణు లా|గామమును NER పెట్ట సూయ ల కాటక్‌ము 
గడచిపోయిన కొంతకాలమునకు _(చాహుణులు మరల స్పా 
వముములోం (బ పెశించిరి, తమ ఘసొడం-బడిక వశాగము వెలమలు 
తమకట్టుబశులను (బాహ్మణులకు జెల్లింప శైరి, ఇంతీయగాక 
యాయ్యగహారము పరిపాలనము చేయు నట్టి _పభు వైన మను 
మసిద్ధిరాజు నగ లయ్యెను. అందు పై నా_బాహ్మణ్ణులు కురి 
పాలనము చేయు నట్టి మనుమసిద్ధి రాజుకడకుం బోయి తవు 
కష్టములను గూర్చి మొల పెట్టుక్‌ "ని, అతయు సదయ హ్సుద 


నాలుగవ యధ్యాయము ర్ర౭ 


యు టై యినం| బోలువాసు లైన వెలమలకు వర్తమాన మంపి 
పాక నాటిలోని (పజల సాహాయ్యమును బడసి వారివివాద 
మును గూర్చి విమర్శ జరిపెను. ఆవిమర్శలో నాభూములు 
_బాహ్మణుల వైనటులు "దేషినందున వీరరా జేంద చోడచ క 
వర్టి ముక్క.  శదుమూండవ సంవత్సర కురి పాలనగశాలమున 
అనలా శా. శ. ౧౧౭౯ (క శ. ౧౨౫౭-౫౮) దవ సంవత్స 
రమునం దనతండి తిరుకాళ దవమవో రాజు పుణ్యముకొ అకు 
మనుమసిద్ది రాజు కోడూరు (గామమును వాహ లకు దాన 
ము చేసెను, ఈవిషయములు కడపమండలములోని నందలూరి 
యజవశాసనములలో నొకచాని వలన దేటపడుచున్నవి. ఈ 

డత బట్టి పదుమూండవశ తా బికి( బూర్యము పాక నాటిలో 
వమహామారిజ్య్వరము (శైుగు గాని అటువంటిది మజియొక 
యంువ్యాధిగాని వ్యాపించి యుండ నసియు, లట్టి స్వగృహ 
ములను విశచిపెట్టి పొలములలో గుడిసెలు వేసికొని కాపుర 
ముంచుట తముకవ మని (శుజలు తెలిసికొని యున్నా రనియు 
బై శాసనములలోని విషయములు స్పష్టముగం చెలుపుచున్న వి, 
ఈగాసనములో  నుదాహారింపం బడినకోడు "రు (గామము 
కడపమండలము లోనిపుల్ల ౦ేట తాలూకాలో నున్నది, పేరం 
గండూరు (గావు మిప్పుడు గానరాదు పై శాసనములో మను 
మనద్దిరాణా పరరా కేం దచోడచ క్రవ ర్లికి సామంతుండుగ నున్న 
రులు గనం బకుచున్నను స్వతం తుం గా పరిపాలనము చేయు 
చుండె నని మన మూహాంస వచ్చును. 





«Annual Report on Epigraphy of 1907 No, 680 


అయిదవ య ధ్యాయము 





అరి గ్రాన బయ్యనల దండయాత్ర, 


అక్క_నబయ్యన లనుమనుమసిద్ధి రాజు చాయానములు 
'బలీయులై వ్మికమసింహపురము మై దాడి వెడలివచ్చి యుద్దము 
చేసి యాయుద్దములో మనుమసిద్లిరాజు నోడించి యాతని 
చాలు GR? రాజ్యము న్నాక్షమించుకొని యుద్దం డలీలం బరి 
పాలనము చేయసాగిరి. దీనికై యెంతయును జంతించుచు 
మనుమసద్దిరాజు మం చేయు నాస్థానక వియు నగు తిక్క ననోవము 
యాజ మనుమనిద్ది రాజపతమును బూని కాకతీయుల. రాజ 
థాని మైన యేకశిలానగర మనునామాంతరముగల యోరు 
గంటికిం బోయి గణపతిదేవ చకవర్చికి భారతాఖ్యానమును విని 
కించి యతేసివలన బహుమానములను బడసి యతనితో మను 
మసిద్ధి దురవస్థను 'చెలుపంగా నాతండు సదయ హృదయుడ 
సోమయాజుల రాయబారమును శిరసావహించి బహుసైన్య 
ములతో దండెత్తి నచ్చి అక్క_న బయ్యనలను నెల్లూరునుండి 
పాణి దోలి మనుమసిద్ధిని బునరభిషి కుని గావించి వెడలిపోయె 
నని సిద్దెశ్వర చరి త్రములోని యోా| కింది చరణములవలన భోధ 
కడలల నా, 


శ 


4 


4 


అయిదవ యధ్యాయము లల 


సాశిసారెకు6ేరి సన్ను తుల్‌ చేయ 
సారపారావార సరస ౫ంఫీర 
సాగు డే క్రీరి విసారుండై యలరు 
నారీతి గణపతి నటుచూచు వేడ్క. 
దిక్కూననోమయా జక్ళడ కొకటు 

శ ణా * 
దిక్కు_దిక్కు-లనుండి "మెల్లి వి ద్యార్థ 
లక్కు_డక_డను "గావ్యముల శారు 
మొకొ_క్క_విథమున నొగి వినిపీంప( 
జక్క_నవినుచును నొక్క_యందలము 
"నెక్కి. లిక్కు_నసోము డక్క డేతెంవ 
నారీతిగా సోమయాజులరాక 
వాగకచదని ఫణిహారులు దెల్బ 

* శ జ 
అట్టమహోత్స్యుని నానోమయా జి 
చెట్టన నెదులేగి శేర్నుతో రాజు 
"తెచ్చి యర్హాసన స్థితు నిగా, జీని 
మెచ్చి తౌంబూలాదు లెచ్చుగా నిచ్చి 

ఠి శ ఇ 
అగు భార తా ఖ్యాన మా వీరవయులు 
తగ 6 జీసినట్లి యూద ప్రక యిలు 
వినియు సంతోషించెం గని నట్లు చెప్ప 

ణి * ణి 
ఆంత: దిక్కనసోమయాజికి మెచ్చి 
వింతవ(న్ర్రంబులు వివి నభూవణము 
లత్యంతభ క్రిత నప్పుడిచ్చుడును 


Ho 


తిక్కన సోమయాజి 


సత్యసంధుండును సభ్యవ_ర్తనుండు 
నగుసోమయాజ తా నారాజు కనియె. 
దగుమాట విను మొక్క ధర్మ కార్యంబు 
నూర్యువంశంబున సాబ గొందు నట్టి 
యారగఫూ జితవరు్ను. డామన్ననసీదడి 
వ్‌ శ్‌ న సని 
© 


* * * 


రాజు చా నెల్లూరు రమణ 


అక _నబయ్యన లధిక్‌ బలిష్టు 

కు_ట సీదిగాయని చాజం దోలి 
లక్కు స్‌ eC 
దక్కి-న రాజ్యంబు తామె యులుచును 
నొక్క కాసైనను జక్క_(గ నీరు 
వారల దండించి వారి "నెల్లూరు 
ననిన గణపలికా బట్ట కా ష్‌ నుచు 

శ న క 
"వెడలి గణపపయు విజయంబునరు ము 
గుడియెటపిపుల సేన కొలిచియీ లేగ 
వెలచాడుచరియు వీ జేల6 గాల్చి 
య 
"వెలనాటి రాజును వెస. ల్ని వాని 
యవ్వనంబులు గొని యటదవని రాజు 
గుప్పున నెబూరు కూడ సెతెంచి 
య 
యక్కాన బయ్యన నిచట సాధించి 
#4 ఖా ల! 

నెల్లూరి పజల కు "నేర్చు వాల 

య య 
జెల్లి (చె నున్మసీద్ధి వానలు 

జ్‌ 

"సెల్టూరిపట్టంబు "నేయ్పతో. గట్టి 


అయిదవ యధ్యాయము Xn 


సల్లరి తాందృతి సమదుగ్గములను 
నఅువ దెనిమిదియు నగుపట్టణముల 
నరుదొంద సాధించి యామన్నసిక్‌ 
రాజు కిచ్చియు. దన లేజంబు దిశల. 
బూజ శకెక్కు-గ ఫఘనరాజితయకుండు 
ఖఘునతటా కంబు. దా గట్టించె నచట 
కానకొని నెల్లూగం గొన్నిల లుండి 
మనువ సీద్దికి రాజ్యనుహిమంబు దెల్పె. 
(నీ ద్దైశ్వరిదరి త్రము 
చేయం దక్కు_వ యనజేవాయతనము 
లపుడు పూ _ర్టి౫ గట్లించి యలరుచున్న 
చోట నొకనాండు తిక్కు_నఫోమయాజై 
వచ్చె నగారినుండి భూ వగోనికి డకు, 
3 వచ్చిన యయ్యాగ్యవర్మ్యు నెదుర్కొ_ని 
నినయసం భ్‌ మభక్తు లినుమడింప 
నతిథిపూ జ లానర్సి యతనిచే భారతా 
నమ దై వలౌడె (రే తత్తి (ములను 
వి_స్తతచిదచిది(వేకి అక్షణములు6 
(బకటధ ర్మ్యాధళ్మ పద్ధతులును 
రాజనీతి (పకారంబును భారత 
వీరుల మపాీ-మంబు వినుచుకుండీి 
యనుమకొండనివాను నక 
జనుల రావించి వారి. దిక్కనమనీషి 
తోడ వాదింపం జేసీనం డొడరి వారి. 
జులక(౮౫గ సోమయాజుల గాలుచుటుయును, 


Ns 


తిక్కన సోమయాజి 


వం అప్పుడు బౌద్ధ దేవాలయం౦బులు సాలం౦ం (దోయించి గణపతి చేవ 


రాజు నోమయాజుల పటువాక్యళ క్రి "మెచ్చి యకనిక బహు(ప్ర కారంబుల. 


బూజించి యునీమిది (గామ౦బు లొసంగి యతడు వచ్చిన కార్యం బదగిన 
నాభూవరునకు( గవివరుం డిట్లనియె, 


గ్‌, 


ఇనరు లోద్భ వుం డెనట్టి మనునునీద్ధి 

రాజు నెల్లూరు పాలించుచో. జెలంగి 
యతనిదాయామ లతెని నుక్కు_ఆగ( బట్టి 
యునిచి రాజ్యంబు. దమ రేలు చున్న వారు 


* కావున మో రిపు డచటికి 


వేచేగం దరలి వచ్చి విడకుండంగ నా 
భూవరు6 బునరఖిషిక్తు ని6 

గావింప6గ వలయు ననిన గణపతివిభుండున్‌, 
అట్ల కొకయనుచు నాపని కొడంబడి 

య తు దారగుణసమ్మగ్ర్లు( డగుచు 

దవిలి యప్పు డొక్కు-నవలకుభనమును 

యజ్ఞ కుండలములు నతని కిచ్చె. 

పనుచు నెడ౦ దిక్కా మఖి యా 

జనవరు సీంహాసనమున సచివాగణి యొ 
తనరెడు శివ దేవయ్యన్‌ 

గను(గాని యారాజుతోడం గడం బలి కెక్‌, 
వసుమతీ నాథ యీత. డిళ్వరుండు గాని 
మనుజమా[తు౦డు గాదు పలాలు నికేని 
యనుముకంబున నీవు రాజ్యంబు నెమ్మి 

నేలు మనిచెప్పీ యాఘను6 డేగుటయును. 


అయిదవ య ధ్యాయము X3 


సీ, గణపతిచేవుం జాసఘునుననుమతి గాంచి 
యతిసత్యరమున( (బయాణ భేరి 
చేయించి చతురంగప్పతనాసమేతు డై 
తేరలి మున్నెలనాటి ధరణిపతుల 
గెలిచి వారలచేత లలి నప్పనము, 
గాని వారి నందజ దనవళము జేసి 
కొని దని నెలూరు గొబ్బున( వొచ్చి య 
క్కునయు బయ్యనయు నక ఖలుల6 దణీమి 
మనను నిద కాజా! బున రభిషికుం గా 
వించి మించి ఇందు చేలు నెదు 
నూణు (గామములు మనోవృ త్తి కతనికి 
నిచ్చి కడమ చాను బుచ్చుకొొనియె, 
(నో వుచేవరాజీయ మ్బ 
వినుర్శనము, 
సిద్ధైశ్వర చరిత మనునది యొక శైవ గంధము, దీనికి 
(బతాపచరిత మనునామాంతేరము గలదు. కాసె సర్వ ప్పను 
నాతేయ దీనిని ద్విపద కావ్యమునుగా ర-చియిం చెను, ఈ గంధ 
ము పురాతన మైనదయినను లకుణదోవములు పెక్కులు 
గాన వచ్చుచున్నవి. ఈకవికాల మెప్పుడో మనకు నిశ్చయ 
ముగాం దెలియరాదుగాని గణపతిదేవునకు నూజుసంవత్పర 
ముల తర్శువాత నున్నవాం డని తోంచుచున్నది. ఈసి ద్ధేశ్వర 
చర్మితమునుబట్టి య సోమబేవరాజీయము కూచిమంచి జగ్ల్షకవి 
చే రచియింపంబడి మందపాటివారి కంకీతము గావింపం బడినది. 


నళ తిక్కన సోమయాజి 


జగ్షకవి పదు నెనిమిద వశ తాబ్టిలో నుండిన వాడు. ఈరెండు 
(గంధములే పె నుదాహరించినకధకు మూలాధారము లై 
యున్నవి. ఈచర్మిత్రములందు చర్మితమునకు విరుద్దము లైన 
యచనేకవిషవయములు చొప్పింపంబడి యున్నవిగాన కేవలము 
వానినే నమ్మి పరమసి ద్దాంతములనుగా? గై కొనరాదు, (పస్తు 


తము మె నుదాహ జ. చరి తౌంశ ములను విమర్శింతము. 


ఈచరిి తములో నుదాహారింపంబడిన మనుమసిద్ధి దా 
యాదు లగు అక్క_నబయ్యన లనువా రెవ్యరో వారిచరి త్ర 
మెట్టిదో చెలియరాదు. ఏరిశాసనము లెవ్వియును గానరావు, 
మనుమసిద్దికిం బూర్వ్యమునను తరువాతను మూాతమేగాక 
మాన కాలయానలు విక మనసింహపురమునను, తేత్చామాప్య 
(గామములందును మహారాజుల వేరిటం బెక్కుశా సనములు 
లిఖంపంబడి యుండంగా వీరిధకిట శాసనములు గానరాకుం 
డుటచేత ఏరినామము లెవ్యరికి వమూాటుపేరులోం చెలియరా 
కున్నది. ఇంతే పాముఖ్యమును గాంచిన చకితౌంశి మును కేతన 
కవి తాను తిక్కనసోమయాజ కంకితముచేసిన దశకుమారచరి 
(తేమునం దైన నుదాహరించినవాండు గాండు, దశకుమారచరి 
(తము రచింపయిడు నప్పటికి నిది జరిగి యుండ లేదని తలంచు 
కొందు మన్న మజియెప్పృును జరిగియుండు నన్ను పశ్నము లాం 
గలదు. తిక్కన యజ్ఞములు చేసి సోమయాజి మై ఛారత 
మాంధి)కరించిన వెనుక నిట్టిది సంభవించిన దని యూహిం 


అయిదవ యధ్యాయము XX 


తమా * అట్ల యినపతు.మున ఛారత  మెప్పుడురచించినవాం 
డన్ముపశ్నము జనించును. దశకుమార చరితమును కేతన 
రచించి తిక్కన కంకితముచేసినకాలమునకుం బూర్వమె తిక్కన 
య'నేకయాగములను జేసి యున్నట్లు *“మూతదివీణ లైన 
బహువిధయాగంబు లొనరగించుననుట వర్ణ నము చారి అనియు 
“అధ్య రాబ్దదిన నాధునకున్‌ ' అనియు, “యాగవిద్యాభిరామా' 
అనియు మొదలుగాగల వాక్యములను దశ కుమార చరి తము 
నందు కేతనకవి తిక్కన గూర్చి (ప్రయోగించి వాడియుండుట 
చేతనే విస్పష్టమగుచున్నది. గణపతిదేవ చకవరి (క్రీ శ, 
బంకర్‌ సంనత్సరమున స్వర్షస్థుం డై నట్లు గస్పట్టుచున్న ది. 
ఆసంవత్సరమునకుంబూర్వ మె యోకఫ నడచియుండ వలయును, 
కడపమండలములోని నందలూరుశాసనములలో నొకదాని 
యందు మనుమనిద్దిరాజు కోడూరు [గామమును ౧౨౫౭-వ 
సంవత్సరమున |బాహ్మణులకు దానము చేసి నట్టుగం చెప్పం 
బడ యున్నది. ఆశా సనముగో నే సునుమనద్ది రాజా శాక తీయ 
గణపలిదేవునిశో స్నేహము సంపాదింపవలయు నని కోగిక 
కలిగియున్న ట్టుగం "చెలువ బడినది. కనుక సిద్దేశ్వర చరి త్రము 
నందు చెప్పు. బడినట్లు గణపతిదేవచ్శకవర్సి అక్కనబయ్య 
నలను జయించి మనుమసిద్ధికీ 'రాజ్యమిప్పీంచి రాజ్యమహామలు 
డెలిపినడి ౧౨౫౭ _వ సంవత్సరమునకు. బూర్వము కాదని మై 
నందలూరు శాసనమువలన నూహాంపవచ్చునుగడా !- అనగా 


Ae తిక్కన సోమయాజి 


౧౨౫౭వ సంవత్సరమునకును, ౧౨౬౧౧గ సంనత్పరమున 
కును నడుమ నీచరి తము నడచి యుండనలయును. గణపతిదేవ 
చృకవ_ి మనుమసిద్ధి రాజునకు సాసోయ్యము జేయం బూని 
మార్షమధ్యమున నెలనాటిరాజును జయించి యప్పనము కొ 
నియ నని సిద్ధేశ్వర చరి త్రము నం జెప్పంబడి యున్న ది. కాని 
గణపతిదేవచ కవ రి ౧౨౨౮దవ సంవత్పరమునాటిశె వెలనా 
టిని సంపూర్ణముగా జయించెను. అప్పుడు నెల్లూరును బరి 
పాలించుచున్న వాంసు మనుమసిద్ధితం డి యగుతిక్క_రాజు గాని 
మనుమసిద్దిరాజు గాసి స్పష్టముగా చెప్పవచ్చును. ముని 
జెప్పినట్టుగా ౧౨౫౭-౧౨౬౧ సంవత్సరముల నవశుమమనును 
సిద్దిరాజు రాజ్యమును నోలుపోయి యు-డరాదా యని తలుతు 
మేల ౧౨౫౮-౧౨౫౯ సంనత్సరములలో రాజ్యా భివృద్ది కై 
మనుమసిద్ధి రాజు చేతనునాతని కిందియధిశార] పభువు _లెనవల్ల వ 
రాజులవేతను చేయంబడినదానములను గూర్చిన శాసనములు 
పెంటాలలోం గానం బడుదున్నవి. కానన నాకాలమున మను 
మనిద్దిరాజు పదభముం డయ్యె నని తలం పరాదు. అట్లయిన 
పక్షమున మనుమసిద్ధి యెప్వుడును పదభ్శష్టత్వమును బొం 
దచేలేదా యనుశంక పుట్టవచ్చును. మనుమసిద్ధిరాజు పద 
భోషుడై నకాలము గూడ గలదు, షస రై యగు 
తిక్క_రాజు కాలమున బాండ్యులు కాంచిపురముమై దండెత్తి 
వచ్చి యారాజ్య మ్మాకమింపలాం. దిక్క-రాజు పొండ్యులల్‌" 


అయిదవ యధ్యాయము Xe 


యుద్దము చేసి చారలను దటిమి మరల చోశుని సింహాసనమున. 
గూరుచుండం బెట్టి చోళస్థాప నాచార్యబిరుడము నంటె నని 
యిదినజ క. తెలిపియున్నాండను. తిక్క రాజు మరణానంతరము 
పాంక్యులు తమణొంగి ఫూనికను విడనాడక శాంచీపురము 
మొదలుకొనియు త్రరభూమిని జయింపంోరి పలుమాబుదాడి 
వెడలి వచ్చి నెల్లూరునకు దశ్నీణభాగమునను, పశ్చిమపాక 
నాకును, మార నాడి దేశమును గల్ల ల పెట్టుచు-డెరి, తనసా 
మంతుల నరాలు గణపతిదేనచ కవ క్రి ర్ట న్కృ౧౨ర౯ 
సంవత్సరము! నసం ఖ్యాకము లైనసై న్యములశ” గాంచి 
పువముపై దం త్సిపోయి మార వర్శి సుందర పాం హ్యుని వాని 
కుమారుడైన జటవం సుందర సాండ్యుని నోడించి యచటి 
నుండి పాజుదోలి తవస చివ ౫ కోయు, సైన్యపాలు(డునుు, 
చక ధారియు, కాశ్యపసగో తుండు నైన సామంతఫోజనుం తిని 
గాంచిపురపాలకునిగా నియమించి నటు లేశాంబగెశ్వరుని దేవా 
లయములోని యొక శాసనమువలనం చెలియుచున్నది.* కాక 
తీయగణపతిదేవచ కన ర్లి దవ్నీణదిగ్యిజయ య్మాత్రను ముగించి 
రాజధాని యగునోరుగల్లు చేరిన వెనుక మజుసటిసంవత్పరమున 
జటవరునసుందర పాండ్య మహారాజు మరల దండయ్మా త వెడలి 
కాంచీపురమును, వి క్రమసింహపురమును ముట్టడించి స్వాఫన 
పటిచుకొని మనుమసిద్ధి రాజును బాఅగదోలి సిద్ధిరాజునకు 





* The Indian Antiquary, Ekamrantba Inscription of Ganapathi. 
Vol. XX1I1, p. 197, No. 15. Ganapeswaram Inscription of the time of 
Ganapati. 


నా తిక్కన సోమయాజి 


శ తువ్రులయినవీరులను పట్టాభిషి కులను గావించెనని నాలు 
గవయథధ్యాయమునం డెలిపి యున్నాండను. వీనిని | తిభువన 
చృకవంర్థి బిరుదాంకితుం డగువిజయగండగోపాల దేవుడు 
గణీమి కాంచీపుం మ్మాకమించుకొనియె నని వెనుకటియ 
ధ్యాయమునం డెలిపీ యున్నా (డను, అట్టి విజయగండగోపాలునే 
విజయ మ్మూ,శ్వరుం డని తిక్కన నిర్వచనో త్తం రామాయణ 
మున బేక్కొనియె నని వక్కాణించి యున్నా(డను. ఈనా 
యూహా సరియైన దైనయెడల నిర్భచనో త్తర రామాయణము 
౧౨౫౦ దవ సంవత్సరముతరువాతే ర-చియింపంబడి యుండును. 
అప్పటికి మహాభారతము రచియింవయంుడి యుండ లేదనుట స్పష్ట 
ము. మనుమంద్రిరాగు పరిపాలనముచేసిన దెప్పటివఅకో శెలిసి 
కొనుట న. కష్ట సాధ్యముగ నున్నది. నున రాడో 
"కాటవురాదా-*) రుద మః చేసన మరణం చెనను మజమొుక కథ 
గలదు, మనుమసిద్దికుమారుయ లిక్కరాజు ౧౨౭౮-దన 
సంవత్సరమున బబ్హాఖిమిక్సు. డయ్యెను. ౧౧౬౨న సంనత్సరి 
మునకు దరువాత మినుమసిద్ధి శోసనములు గానరావు. మనుమ 
సిద్దికుమారుండు ఇమ్మడ తిక్క రాడు రాజ్యమునకు వచ్చుటకుం 
బూర్వము కొంతకాలము నెల్లూరిపట్టణము కాకతియసై న్యాధె 
పతులపాలనమున నున్నట్లు కొన్ని శాసనమువలనం గానంబడు 
చున్నది. దాదినాగయసాహిణి యను నాగదేవమవోరాజు 
గణపతిదేవచ కవంర్తికి (బతినిధిగా ౧౨౭౨-౭3౩-వ సంవత్సర 


అయిదవ యధ్యాయము Ar 


ములో వికమసింహపురమును బరిపాలించు చుండెను. 
ఇ్రంకొకచి తేము గలదు, గణపతిదేవుని సై న్యాఫశ్వరులలో 
నొకండును, రాయసహ సమల్లు. డనుబెరుదముగల వాండును 
నగు అంబదెవమహారాజు  రాజ్యపదభ్య్రిష్టుం డైన మనును 
గండనోపాలుని వ్మికమసింవాపురంబున సింజోసన మెక్కి౦ 
చితి నని యొక శౌొసనమునం. వెప్పుకొని యున్నాయు ఈ 
మనుమసిద్ది రాజు నే మనువుగొండగోపాలుం డని నక్కా-ణించి 
యుండవచ్చును. వలయన స శేలుణప చోడ రాజులకు గండగో 
పాలు డను బిరుదము గలదు. తిక్క_రాశానకు రాయగండ 
గోపాలుం డనుఏరుదము గలదు. మునునుసిద్దికిని ఈవిరుదము 
“లదు. ఇతనికి దాయాది యొకలస విజయగండగోపాలుం డని 
వ్య నహరింపంబ నుచున్న కాంణమున మకమసిద్దిని మనుమగండ 
గోపాలుం డనిజనులు వ్యవసారించి యుందుగు, మజియొక 
కాకతీయ పై న్యా? వని మనుమగండనోపాలుని సంహగించితి 
నని వెప్పుకొసయెను. సీనినన్నిటిని బరింలించి చూచినపతు 
మున ని, కిందివిధమున సిద్ద్ధశ్టర చరి తముళోని విషయములను 
సమన్వయిం పవచ్చును. ON 2 ఎప్‌ సంవత్సరమున (గాని మటు 
సంవత్సరముగాని మనునునిద్ధిదాయాదులు సిద్దిరాజును నెల్ల 
రునుండి పాఆందో లలా నతండు కందుకూరువీమలోని సు 
(టాలకోటలోం కొంతకాలము దాగి యుండును. ఆకాలమున 
మహ్మ_పసిద్ధిగాంచిన యతని మంతి తిక్కనసోమయాజి గణ 


౬౦ తిక్కన సోమయా జి 


పతిబేవనికడకుం బోయి యాతనివలన మన్ననలనుగాంచి తన 
వచ్చినపని తెలుపంగా నాతండు తన_సై న్యమును బంపి మనుమ 
సిద్దిదాయాదులను నెల్టూరునుండి పాఅగదోలి మనుమభూ 
పతిని బునరభివి కుని గావించి యుంకును. తిక్క నసోమయాజి 
భార తాఖ్యానమును విన్సించినాండసియున్సు తిక్కన వాదమున 
గొలిచి బౌాగ్దులను కాంంపింపల వేపినాండనియుం ప్పడిక ధలు 
మూతము క విసృృష్ట యని స్పష్టముగం జెప్పందగును. తక్క న 
గణపతిదేవుని సమ్ముఖమున నై ఏతేవాదమును సలిపి బౌద్దుల 
నోడినచికను నోడింపవచ్చునుగాని వారి హెంసలకుమా(త 
మాతం 'సత్తరవాదియె యుండు. గణపగిదేవచ కవి 
యదై ్వతవాది యని రొూతనసికూతుయ గణపాంబగా సనవునం 
గూడ వశక్కాణింపం బడియుండుట గణపతికినవి తిక్క నసోమ 
యాజకిని సమావేశము గలిగియుం పుటను సూచింపుచున్న ది. 


ఆటు వ య ధ్యాయము 





కాటమరాజ నాకం జల లూ ము 
ఖుడ్డలకి సన విక్రమ పారుపోాదులు, 

మనుమనిద్ధి రాజు మరణకాలమునాటికి. చాక నాడును 
మతము పరిపాలించు చుండెను, మనుమనిద్దివలన( జబాందిన 
మొశ్వగ్యమును మ్మాతమేగాక కవితిక్కన గణపతిదెవచ క 
వర్పివలన నెనిమిదియూళ్ల ను విశేషమైన మైశ్వర్యమును బడసి 
యుండెను. అయినను గడవబకు( గవితిక్క_నయు, ఖడ్డతొక్క. 
నయు మనువంసిద్దిరాజు విశ్వాసమునకు బాతుల యొప్పీ 
యుండిరి, ఖడ్డత్‌క_నస తనకృతేజ్ఞ తను మటువక కడపట మనువు 
సిద్ధిరాజునకును “కాటమరాజునకును జరిగినయుద్దములో శల 
థయనము గాంచెను. ఈవిషయము కాటవురాజుకఫవలన 
మనకు వ్య_క్షమగుచున్న ది. విద్యావితరణ పారుపహాదులయందు 
గపితిక్కన యెంత్మపఖ్యాతుండో ఏీర్యవితరణపౌరుపాదుల 
యందు ఖుడ్డతిక్క-న యంత పఖ్యాతు(డుగ నుండెను. ఇతని 
మరిణకాలమునం దల్లీదండులు వృద్ధులై సజివ్రలుగ నున్న శ్లే 
గనంబడుచున్న డి. ఆడువారిలోం గాని మగవారిలోగాని కొట్ట 
రువ వారికుటుంబమునం. బిణకితన మనుమాట నినరాదనుటకు 


౬౨ తిక్కన సోమయాజి 


ఖడ్గలిక్క_ననుగూర్చి నక ధయె సాదృశ్యముగా నున్నది. ఆకథనే 
"జ్‌ీనిచట సంగహముగాం 'దెలుపుచున్నా (డను, 
పసులమేపుబీళ్ల నిమి త్తమై కాటమరాజునకును మనువు 
సిద్ధిరాజునకును వివాదము వొసలి మహాయుద్ధము జరిగినటులు 
గాటమరాజుక ధవలనం దెలియుచున్నది. పుల్లరి యిచ్చుపద్దతి 
పె గాటమరాజు తనపసులను మనుమసిద్ధి రాజు మేతబీ ళ్లలో 
'మేపుకొని యక్క_డం దనళో డెదూడలలో నేదోనష్టము సంభ 
వించినదన్న కారణమున పుల్లరి నీయక యెగం గొను. డాని 
పె మనుమనిద్ధిరాజ పసుల బోనియక యాటంక పబ చెను. 
ఉభయులయుద్గమున కిదిముఖ్య కారణము, ఈయుద్దక ధనము 
ద్విపదలో రామరావణయుద్దముగ వర్గింపం బడినది. మనుమ 
సిద్ది రావణుంశుగం బోల్సం బడియెను, కాటమరాజుతండి పెద్ది 
రాజు, వానితేండి వల్లు రాజు, ఇతయాతేయగోతోద్భపి లైన 
యాదప్రులసంతతిలోని వాయగం జెప్పం బడియెను. వల్లురాజు 
కనిగిగిసీమలోనియాలవలపాకున కధిపతిగనుండెను. శాటవము 
రాజు కనిగిరిలోని యెజ్తగడ్లపాడున కధిపతిగ నుండెను. ఒక 
సంవత్సరమున దేశమున ననావృష్టి సంభవించెను, యాదను 
లఅలనంబడుగి ల్ల వాం (డెల్లను దవముతమపసులమందలను వోలు 
కొసని దశ్నీ ఇమునకువచ్చి మనుమసిద్ధి రాజుయొక్క పసులబీళ్లను 
గొన్నిటిని పుల్లరికి. గైకొని పసులను మేపుకొని పుల్లరి చెల్లిం 
పకయె వెడలిపోయిరి. అందుపై మనుమసిద్ధి రాజునకుగోపము 


అజక యధ్యాయము 3 


వచ్చి తిక్కనాదిమంతివర్టముతో నాలోచించి అన్నంభట్టను 
(బావ్నాణుని కాటమరాజుకడకు  రాయబారినిగా. బంవీరి, 
కాటనురాజు వై నిజెప్పీిన కారణమును బురస్క_రించుకొని పుల్లరి 
నీయక తగవులు పెక్టైను. అన్నంభట్టు పయత్నము నిమ్స్‌ 
ఆఈోజన మయ్యెను. అతే(డు తిరిగివచ్చి యాసమాచారమం 
తయు మనుమసిద్ధి రాజునకు నివేదిం చెను, మనుమసిద్ధి రాజున 
క్మాగహమువచ్చి కాటమరాజును దండించి పుల్లరి గైకొని 
కార్యమును సాధించుకొని రమ్మని ఖడ్డత్‌క్క_నను నియమిం 
చెను. అప్పుకు రాజాన విరసావహాంచి సై న్యములను 
సమకూర్చెను, _ గిరునామాలతిప్ప రాజు, గీకంఠ రాజు పెద 
వేగిచాెక్క_ రాజు, పెదవరదరాజుం. అర్లుకొండ అచ్చిరాజు ఆది 
వన్నెమన్నె రాజ గయికొండగంగరాజు డర్ల కొండసోమన్న, 
ఉదయా ది ఉమ్మయ్య, చెన్న పట్టణము చంద శేఖరుంయ, దేవ 
ముని వెంగళయ్య, పట్టుకోట బనవరాజు కాళహాస్థి పాప 
తిమ్మరాజు, వెలకంచి వెంగళపక్‌రాజు, | పభగికిపద శ శే ఖరుడు, 
మొదలుగాలల ఊూధవరు ల నేకులు మనువమసిద్దిపకు మునం 
వోడ్పడ నే సంచికి. ఈ యోధులకందఆఅకు నాయగుండై ఖడ్డ 
తిక్కన సిదిరాజు సేనలను నడిపించుకొని శాటమరాజుపై 
దండె_త్టి పోయెను. మనుమనిద్ది తనపైదం డెత్తిరా నున్నాండని 
ముందుగా. =వినికొని కాటమరాజు సయితము సైన్యములను 


సమకూర్చుకొని సిద్ధముగా నుండెను. పల్నాట్మిపభు వయిన 


౬ర తిక్కన సోమయాజి 


పదనాయండును, పల్లి కొండ పభువయిన చల్లాపీన్న మనాయం 
మును దొనకొండ అయితమరాజు బజ్జియ్య, భట్టా పులరాజ్యు 
కరియావులరాజు నల్ల భన్న, నాచకూళ్ళ నాయండు, నేతిముద్ద 
య్య నాయడు, పాచయ్య నాయడు, వఖమ్ముయ్య నాయకు 
పు త్తమరాజు మొదలుగా గొందజణుయోధులును గాటమరాజు 
నకుల దోడ్సడ వచ్చిరి. ఈ సేనకొంతకున్కు బిన్నమనాయని 
మంతియు నారాధ్య (ాహ్మణుయనగు (బవా రు దయ్య 
నాయకుడై యెదురుగా. బోయి పాలేటియొడ్డుననున్న పంచ 
లింగాలకొండకడ నెదుర్కొనియెను. అపుడుభయపకుముల 
వారికిని ఘోరమైన యుద్దముజరిగినది. తుదకు. దిక్క్నన 
సైన్యమంతయు హతముకాగా నతండొక్కంకును పిరాధి 
వీరుల రణరంగమున నిలువంబడి యుండుటను జూచి (సతి 
పతయోంధుడైన విన్నమనాయంయడుదూచి, 
“ కం. పోరునిలుపు మోయిభూనురో త్రము డ 

సరిగాదు మాతోడ సమరంబు. జేయ 

ఆ(గజుల్‌ మిరు యాదవులము జేము 

ఊ(గము మామీద నుంపంగ రాదు”? 
అని పలికి నట్క అందుపెని తిక్కన తనత్‌' నున్న సై న్యమం 
తయు నాశమయి నందులకుం జింతించి మరల సై న్యమును గొని 
వచ్చి యుద్దము వేనసెదం గాకయని గుజ్జమును దిప్పుకొని 
పురంబునకు వచ్చె నంట. పౌరజనంబులు పరాజితుండై పాణీ 
వచ్చిన తిక్క యోధుని గాంచి పకపకనవ్వువారును, శేరడము 


ఆజన యధ్యాయము ౬౫ 


లాడువారును నై భయభ క్ర్తులువిడిచి వర్షించి మనస్సునకు 
జింతం గలిగించిరి. పౌరజనంబులు మాతను గాదు. ఇంటికిం 
బోయినతోడనే వృద్దుండై. మంచమునం బడియున్న తం డి సిద్ధ 
నామాత్యుండు సయితము కోపము 'దెచ్చుకొని, 
“సీ. రణరంగమున మోవారంబులు పొడంగని 
(పాణంబు చాచిన పందగ జమ 
విజయాధి పునిదాడి వెనుకొని తిరుగక 
వెన దప్పీవచ్చిన దిస్తజంబ 
ఫోరం జాలక యోడి మారుమాటల మౌని 
మంచాన కొజంగిన మత్తగజవ 
వెనుపల్లి చెణువులో బిరుదు లన్నియు రాంప్‌। 
(గుంగంగ నచ్చిన కుంజర౦బ 
ఆ. నేండు ముదలుచేసి నెల్లూరంసీమలో. 
(బగడరనము మాని మగిడ్‌ తిఐల. 
బూరి గఆఅచి తిక్క! భూతయిసోకినం 
వాటువానిరీతి( బంద వె తి,” 
అని యుపాలంభ మొనర్చె నట. అంత తిక్క_యోాథు(డు 
తండి పోటుమాటలకు సెరించి స్నానమునకు బోంగా ఏర 
పల్నియు, ఏరమాతయు నగు భార్య చానమా (స్రీల కుంచి 
నట్లుగా రతా నన్దన మున్‌ నిళ్ళబిండే నుంచి దానికి నులక ముంచ 
మును చాటు పెట్టి దాసిమాంద6 బసపుముద్ద యుం చెనంట, 
తన భార్య చెయ్టుమును జూచి సిగ్గుపడి తిక్కన ఖేదపడుచుం 
డలాం జూనమ్మ భర్తను జూచి, 


ర్‌ 


a తిక్కన సోమయాజి 


కక్క పగణకు వెన్ని చ్చినవో 

న౫ జే నినుముగతనంపునాయకు లందుక్‌ 

ముగు రాడువార మైతిమి 

వగ పేటికి జలక మాడవచ్చినవోటక౯ ౨ 
అని మెకసక్కె_ము లాజె నట. తరువాత స్నానముచేసి 
భోజనమునకు బోయి భుజింపునపుడు సనీరమాతయగు 
(పోలమ్మ కుమారునకు అన్న ములో? చాలుపోయునపుడు పాలు 
వితీగిపోవంగా నాను సయితము పరిపసముగా, 

(క, అసదృళముగ నరివిరుల. 

బసమిజ(౫ "లువలే” పందకియ న్నీ 

వసీ వైచి విటీగివచ్చిన 

బసు' న్విఆగినవి తిక్క! పాలు న్విలి గక? 
అని పలికె నయ ఇణెం చెప్పం దగిన దేమాన్నది. వయ దేండ్లు 
నిండిన యాయోధవరునకు నాపలుకు లెల్లను ములుకులై 
నాట మానాభిమాగములు ముప్పిగిగొనంల దాను జేసినపనికిం 
బన్చాత్తపులై “నన్ను. బికకిపండనుగా సిరుదలంసు చుండిరి, 
ఈసారి మరలం బోయి శాతవులను మార్కొని జయము 
గ -దును. అయ్యది సంపాప్రముగాబేని (వాణం బుంతుదనుక 6 
బో రాడి ఏర స్వర్షంబు నైనం జూఆం గొందు. మానాభిమూన 
మాలు గలళూరు. డిట్లిరోత బదుకు? (బదూకం భా త 
తంపోనుకొని యి ₹న్నివిధములవాగించినను వినక నదిరాజు 


నొ ౫ంబతిచి కావలనననై న్యములం గ్‌ా సంగరోత్సాహి యై 


అజవ యధ్యాయము ౬ఒలె 


హేయి శాతవులను వమూర్కొని (ప్రచండ మైనయుద్ధము చేసెను 
ఆతని యుద్ద క్రమము నిట్టాకకవి యఖివర్షించి యున్నా (డు. 


(చ. పదటున వాజి రాహుతుల_వై దుమికింపుచు. దిక్కు. డార్చినక- 
జదరి పరిభమించి కడుంచిమ్మట వీరులు భితచిత్తులె 
యదెయదె, డాలు వా ల్మెణు6గు లల్లవె యల్ల దె యాత(డంచనక్తా 
నొదుకక యాజిచేా రిపుకోటుల కందజు కన్నితాప్పులె. 
ఇస్తు పూర్వము హాయ డగునండూరి బలా 
మాత్వుడు (కొ త్తచర్ల (కొచ్చెర్ల కోట పరిసరభూములందుం 
గటకరాజుతోం బోరాడి చూపీనయుద్ద కౌశ లమును మంచనకవి 
తనశేయూర బాహుచరి తమునందు, 
ర్స్‌ "నెలక ప్పైవాటున6 జెలి ఇంటిని మూ.టి. 
గాడ గుజ్జంబులు గుదుల్యుగుచ్చు, 
(బతిమొగం బగునరపతుల 5 త్రళ్ళమున( 
గడేను మె వీఫులవెడల. బొడుచుం 
బందంఫు నొటియలపగిడి నేనుంగుల 
అంకుర్‌ నసిథాగ దునుము6, 
జిడియించు. బగిలించు. తేతులదడీటువో 
వడిగాండ మేసి మావతులతలలు, 
గీ. తలపుడికి (వేసి మానంతుతెలలు ళతు 
రాజళిరములు (దొక్కించు రా దిరుగ 
వాగే నుబ్బెడు తేనవారువంబుచేత 
,మహీతశార్యండు కొమ్మ నామాత్యవరుండు,. 90 
అని మిక్కిలి మనోహరముగా వర్ణించి యున్నాండు. ఆకాల 


మునం దిళ్లు చావ్యణమంతివర్యులు రాజ్యతం_తమునంటే గాక 


అరా తిక్కన సోవోయా బీ 


యుద్దతం| తము నందును బైపిణులై యుండి రనుట కిట్టిదృష్టాం 
థి 6 లు లలు 
తముల నెన్నియైన యాంధ్యచర్మి తము నుండియు, సార స్వతము 
నుండియు జూప. గలము. 


ఇట్లు (పుచండవి కమార్కు_డై. ఘోర సం గామంబున 

శ తుసేనను మార్కొ_ని పీనుంగువెంటలు గావించుచు రణ శేళి 
సల్పుచుండ యాదవపిరులును వెనుదీయక మౌాహూూద।గులై 
తిక్కన సై నము మె యబడి కత్తుల గఠారుల నిశులం బొడిచి 
చక్కాడుచుం బెద్దకాలంబు పోరాడ నుభ యసైన్యంబులం 
జెక్క_ం౧డు ఏీరభటులు నేలం గూలిఓ అంతటం బిన్నమనా 
యండు ఖడ్లతిక్క_నను సమిోపీంచి “*ఓటవి 'పోత్తమా ! యుద్ధము 
చేయుట (చాహ్మణునకుం భాడి గాదు, ప జంపిన మాకు 
(బహ్న్మవాత్యాదొ మంబు వాటిల్లు ననినామనంబు తల్ల డిల్లు 
చున్నది. తొలంగుట మీకును మాకునుగూడ (శెయస్కరం 
బనియూహింతు” నని గొం నెత్తి గంభీరవాక్యములు వలుకం 
దిక్క_నయు “ఓ నాయలా ! రణళూరుండ వై (చాహ్మణతు. తి 
యుండ నగు నాతోడ యుద్దము సేయం జాలక పంద క్రియ ధర్మ 
పన్నంబు లేల అదివరకు. వానిం గొన్ని నేనెణుంగుదుం 
గాని, ఏరుండ వాదువేని కదలక నిలుచుండి యుద్ధముచేసి చేత 
నయ్యె నేని నాపాణంబులు గొని విజయపతాక మెత్తుము. "కా 
ఖ్‌ శరణువొచ్చి మాపుల్లరి మాకుం బెట్టుము.” అని హెచ్చ 
పం శకము మనాయండు (బవాహ త్యాదోమమునకు వెఅచి 


ఆజవ యధ్యాయము డా 


యేమిచేయుటకును జేతులును గాళ్ళు నాడక నిన్చేస్టితుండై 
చూచుచుండ, వానిమం (తి (బహ్మరుదయ్య యచటికే తెంచి 
“ తిక్కన నేం దలంపడి పోశాన్చెద నీవటుండు”మని తన (పతి 
ఏరునివై హయమును బఅపీ యుద్దము చేయంగా.. నిరువుర 
గుజ్జంబులు సశుపోుల నేలం bn నిరున్రరును గత్తులు 
దూసి “హరహరా” యని యభిమన్యులక్షు ఇకుమారులవ లె 
ద్వంద్వ యుద్ద మునకు గవియంబడి యుగ య సై న్యంబులవారును 
ని వ్వెణపడ్‌ యమూచుచుండ.. బెద్దయుం (బొద్దు పోరాడి తుదకు 
నేల కొఆఅంగిరి. ఆపాటుంగని తిక్కనసై నికులు హత శేషవులైన 
వా రీ కిందివిధముగాం జెప్పుకొని యెడ్వసాగిరంట, 


(6 సీ, ప్రార్యంబు క-మేనం దగిలియుండుట. బేన్సి 
చలియించి మందరాచలము తికిగా, 
గాంభిర్య మెల్ల నీక డనయుండుట.( చేని 
కాకుగ్తుచే వారి కటువడియె, 
థి థి బి 
జయల వీ. ల నీయురస్థృలి నె యుండుట. జేసి 
నారి పోయి బలిదాన మడుగుకొ నియె, 
నాకార మెల్లనీయంటది యుండుట. జేసి 
మరుండు చిచ్చునంబడి మడినీ చనియె౧ 
గీ దిక్క_-దండనాథ చేవేందపురికి నీ 
వరుగు శెటింగి నగము తిరుగు టుడుగు 
జని కటువిడుచు నచ్యుతు కొొదమాను 
(ఫె వలి 
మరు(డు మరలంగలుగు మగలరాదజిి 


= p< 3 
అసి తనె నికు లెల్ల హోహాోకారములు సీయుచుఖేడ్‌౬. (బాణ 


౭20 తిక్కు_న సోమయాజి 


ములు దేహమును విడిచిపోయినవిధము నాకవికర్యుండే యిట్లు 
చెప్పీ యున్నా (డు. 
“సీ, నందిని బుల్తెంచె నిందుకశేఖరుండు నీ 
వన్న యే తెమ్ము తా ర్మాదికడకు 
గరుడుని బుత్రెంచి నగవారి రావయ్య 
వడి సిద్దతిక్క- | కైవల్యమునకు 
హంసను బుత్తెంచె నజు(డు నీడకు ను 
భయకులమిత్ర రా (బవ్మాసభకు 
నె రావతీము6 బంపె ననురేందు డిప్పుడు 
దివమున క్‌ తెమ్ము తిక్కు_యో ధృ 
గీ, యనుచు చేలు వేజ నర్ధితో బిలువ” గ 
వారు వీరు గూడ వచ్చి వచ్చి 
దివ్యయోగి యైన తిక్కు_ నామాత్యుండు 
నూర్యమండలంబు జొచ్చి పోయె. 
వమజియును వ్మికమసింహాపుర నివాసులై న పోరు లల్ల రును ఖడ్ల 
లీక్క_.నమరణవా ర్హను విని తాము వానిని బరిహసించి యప 
చారము చేసినందులకుం బశ్చాత్తఫ్తు లగుచు నాతనిగుణగణం 
బులు దలపోసికొని దుఃఖా కాంతచిత్తు ల, 
త్మ వెన్నలలేనిర్మా తీయు రవి(పభ లేనిదినంబు నీరులే 
కున్న సరోవరంబు కడు నొప్పుగుదీపములేక యున్న యిల్లు నై 
విన్న ౧దనంబు నొందె మనవి క్రమసింవా పురంబు చూడా 
బున్న మచం దు(బోలు మనపోలమతీక్కు_(డు లేమినక్కు-టా! 
అని పరిపరివ్‌ధముల విలపించి రట. ఆహా! వీరవర్యులయు 


కవివర్యులయు చావు లెవ్వరికి చేడ్చ్ను( బుట్టింపవు* 


అజవ యధ్యాయము ౭౧ 


తరువాత మనుమసిద్ధియు వైన్యస మేతముగాం గాటమ 
రాజుపై డండెత్తిపోయి యుద్ధముచేసి నీరస్వర్లమును జూఆం 
గొనియెను. అటుపీన్నుట దానుబొందడినగాయములవలనం గాట 
మరఠాజుగూండ స్వర్షస్థుం డయ్యె నంట. పుల్ల రినిగూర్చినయుద్ధ 
మిావిధముగా బర్య వసిత మయ్యెను. మనుమసిద్ధి స్వర్షస్తుః 
డై నవిమ్మట పచేశమును గాకతీయాంధి చ్మకవ _ర్రీసై న్యాధి 
పతి యగుదాదినాగన్న నాగదేవమహారా జనునాముముతోం 
గాంతకాలము పరిపాలిం చెను, 


ఏడవ యధ్యాయము 





నిర్వచ న శ్రర రామాయణము. 

మేరులెత్తినను న₹శ్వరువర్తనము రత్నాకర వేష్టితా 
వని వినంబడదని యెొజింగినవాండుగాన తిక్కనకవివేం గృతి 
నొందవలయు ననుకోరికగలవాండై మనుమనిద్ధి ఊమొకనాండు 
లీక్క_నమనిషిం విలువ నంపీంచి * నిన్నుమామాయని నేను 
బిలుచుచున్నందుకు సీను నాకు భారతీకన్య నెసంగ నర్హ్హండ 
చైయున్నా(డి ననిపలికెను. ఆపలుకు తనమనస్సున కింపు 
పుట్టించె నస, 

(క్ర, ఏ నిన్ను మామ యనియెడు 

దీనికిం దగ నిమ్ము భారతీ కన్యక నా 


కీ నర్ముండ వగు దనినను 
భూనాయకుపలుకు చిత్తమున కింపగుడున్‌ *. 


అను పద్యముమూలమునం దిక్క-న శేటపజచి యు 
న్నాండు. దీనినిబట్టి తిక్క_నకవికి మనుమసిద్ది రాజునకుం గ్భతి 
నొసంగుకోరిక యదివజకు లేదనియు నతండు పలికిన చమ 
ఈ_రపుం పలుకు మనస్సున కానందము గలిగించ్చుట చేత 
గతి నిచ్చినట్లును స్సురించుచున్న ది. ఇట్లు మొదట సమ్మతి 
లేకయున్నను మనుమసిద్ధికులశీల స్వరూపాదులం దలంచుకొని 


ఏడవ య ధ్యాయము ౭3 


నప్పు డయ్యవి సయు క్లికముగా నాతం డర్హుం డనిబోధిం 
చిన మనస్సు సమాధానపజఅచుకొసని కృతియిచ్చి నట్లు నిర 
చనో, త్రరరామాయణములోని, 
66నీ, సకలలోక్మపదీపకు( డగుపడ్మినీ 
మిత్రివంశమున జన్మిం చె ననియు 
జూాచిన మగ లెని వొ క్కి_డు నట్టి సాం 
దగ్యసంపద సాంఫు దాల్చె ననియు 
జనహృ దయానంద జననమె -నెగడీన 
చతురతకలి న్యప్రతిము. డనియు 
మెజుసి యొండొంటికి మిగుల శౌర్య త్యాగ 
విఖ్యాతికీర్తిచే వెలసె ననియు 


వివిధవి ద్యాపర్మి శ్రమ వేది యశము 

నరనబహుమానవిర చిం కాలి యనియు 

మతెకాతీ శ్వరుం డగు చున్న మనుమనృపతి 

సుభగుల గావించుటకు సముత్సుకుండ నెతి ౨ 
అనుపద్యమువలనం డెల్ల మగుచున్నది. కావున ధనాపేక్ష చేతం 
దిక్కున నునుమసిద్ది రాజునకుం గృతి నొసంగి యుండ లే దనుట 
స్పష్టము. ఏసంవత్సరమున దిక్క_న నిర్వచనోత్తర రామాయణ 
మును రచించి. నునుమసిద్ధిరాజన కంకితముచేసెనో నిశ్చయ 
ముగాం దెలుపుట కాభారములేదుగాని భారతరచనకుం బూ 
ర్వము బహ్ల్వుసంవత్సరములకు, ఆనంగా ముప్పదిసంవత్పరము ల 
వయస్సు లోపలనేరచించి యుండు నని స్పష్టముగాంజెప్పవచ్చు 
ను. అప్పటి కీకవిస త్తమునికీ ర్హి విద్వల్లోక మంతటను వ్యా 


౭౪ తిక్కన సోమయాజి. 


వీంచి యుండ లేదని చెప్పవచ్చును. మజియును నతండు శౌత 
స్మార్త (కియాతత్పరుండై యున్నను |క్రతుదీకును బూనియాచ 
రించు నంతటి క ర్షతుంయగా నున్నటులు గనుబట్టండు, భారత 
గద్యములోవలె “బుథారాధనవిరాజి తిక్కన సోమయాజి పణీ 
తంిబని |వానికొన్నట్లుగా (చాసికొనక నిర్వచనో త్రరరామా 
యణము గద్యలో “బుథారాధనవిధేయ తిక్కన నామధేయ ప 
ణీతం? బసిమ్మతము [వాసికొని యుండుట చేత నప్పటికిం|గతు 
నులాచరించి యుండ లేదని యూహింప వలసివచ్చుచున్నది. 
ఆది (పధమకావ్య మగుటచేత నే కాంబోలు “నూత్న సత్క 
పీశ్వరులను భ క్తింగొల్చి మజివారికృపన్‌ గవితావిలాసవి_స్తర 
మహనీయుండ నైతి నని తన వినవముభావముం దేటపజచి 
యున్నను, 
“చ పలుకులపొ౧దు లేక రసభంగము సేయుచు. (బౌతవడ్డమా 

టల దమ సేమ్పు చూపి యొకటన్‌ హృదయం బలరింపలేక, యే 

పొలమునుగాని యెట్రిక మమున్‌ దమ మెచ్చుగ లోక మెల్ల న 

వ్వులం బొరయన్‌ జరించుకుకవుల్‌ ధర దుర్విటు లట్ల చూడగన్‌ .” 
అని కుక విసిరాసనమున కెడమిచ్చెను, అయిననిం దాతండు స్వా 
తిశయ భావమును జూపక కుక వులమార్షమును మాతేము 
నిరసించెను. ఇట్లు కుకవులమార్షమును నిరసించుటతో మా 
(తము తృప్తి నొందియుండక తరువాతి తెలుంగుకవులకు నుప 


యు క్షములై సూ త పాయములుగా నుండునట్లు, 


ఏడవ యధ్యాయము eX 


(కం, “తెలు(గుక విత్యము౬ పెప్పన్‌ 
దల6చినక ఏ యర్భ మునకు దగియుండెదు మో 
టలు గొని వళులుం (వాసం 
బులు నిలుపక యొగిని బలిమిపుచ్చుట చదు, 


ఖే 2 2 2 * 
6656.” అఆ “౦౧ ర్‌ ము 
క్ర లవడ సంస్కాలెశేబ్ద 
తెలుగుపడి విశేషణంబు తేటపడం గా? 
బలుకు సెడ లింగవచనం 


బులు ేదింపమికి మెచ్చు బుధ జన ము కృతిక”) 
* * ఖే 


గీ _ఎట్టికవి కైన దనకృతి యింప్రం చేంప6 
జాలు6 గావున గావ్య" బు సరసులైన 
క వుల చెవులకు నెక్కిన6 గాని నమ్మం 
డెందు బరిణతిగలుగు కవీళశ్యరుండు” 
అనుపద్యములను జెప్పి సత్క_వీంద”మార్లమును గూడం దెలిపి 
యున్నా (డు. మతయు ను త్తర రామాయణము రచించుటకుం 
గలకారణ మోవిధముగాం జెప్పి యున్నాయు, 


(క, ఎల్తిజినెనను ధీరో 

దా త్తిగుణో త్తిరుండు రామధంణీపతి స 

దము సంభి"వ్య ఎ గుటు 

ను ల్తిరగామాయణో_క్రియాక్షుండ మ 
తిక్కన తననిర్వచన కావ్యముల్‌ బి కవితంరీతి పండితుల కానం 
దకరమై యుండు ననిసూచించుటకో యనం గవిత్వపద్ధతి యి 
ట్లుండ వలయు నసి యీ,కింది పద్యములల్‌ 6 దన్న పతిజ్ఞావాక్య 
ములనుగూడ నుడివి యున్నాండు 


రె౬. తిక్కన సోమయాజి 


కరు, జాత్యను గామి నొప్పయినసంస్క్బృత మెయ్యడ. జొన్న వాక్యసాం 
గత్యము సేయుచో నయినగర్వ్యముతోడుగ. జెప్పివెట్ట డొ 
రత్నము. దోప (వాసము ప్రకారము జేజగునక్షురంబులన్‌ 
(శుత్యనురూప మంచు నిడ భూరుల కివిిధ మింపు6 "బెంపటే.” 
(క్ష లలితపద వృాద్యపద్యం 
బు లసపచార్జంబు ఘదటిత ఫూ ర్యాపరమె 
యలతియలంతి తునియలుగ 
వాలసంధించిన పిధంబు నమరగ వలయుకా.?”? 
ఇట్లు తిక్కన కుకవినిందను జేసియు, సత్క_ఏం|దమార్లమును 
'జఊలిపీయు, క విత్వపద్రతినిగూర్చి (పతిజ్ఞావచనములను బలికి 
(౧ లా 
యును సంతృప్రిసిం బడయం జాలక తనకావ్యము స్వగుణము 
చేతం గాకపోయినను తనతాత యైనమం| తీభాస్క_రుని సార 
కవిత్వముచేతనై నను లోక మాదరించు నని యో క్రిందిపద్య 
ములో? జెప్పి యున్నా (డు. 
(గీ, సారకవితౌభిరాము గుంటూరిభుని 
మం్మతీభాస్కురు మచ్చితామహుని. దలంచి 
మైన నున్న వమెయి లేక మాద రించు 
చేజు నాకృతిగుణములు వేయు నేల ?)? 


మొదట మనుమసిద్ధి తన్నుమామా యని పిలుచుచున్నందు 
లకుం గృతి నివు ఖని యడుగుటయ్యృు అతనిపలుకు. దనకు నింపు 
పుట్టించుటయు, తరువాత మనుమసిద్ధి కులశీలరూప స్వభా 
వాదులు దలపోసకొని కృతి నొందుట కర్షుండని మనస్సు 
సమాధథానపజచుకొనుటయు, కుకవినింద6 జేసియు, కావ్యరచ 


ఏడవ యథ్యాయము ౭౭ 


నావిధానమును దెలిపీయు, సత్క_వఏీం|దమార్ల మును సూచించి 
యు, ఉత్తరరామాయణమును రచించుటకు. గల కారణమును 
వ్య_క్రికరించియు, కవిత్వపద్దతిని గూర్చి పతిజ్ఞావాక్యములను 
నుడివియుం దృ ప్తిం గనంజూలక లొక మెట్లాదరించునో యన్న 
సంకోచము వీడింపం దనతాతమైన మంతి భాస్కరుని సారక 
విత్వ మహీమము నైనం దలంచి మన్న నమెయి లోకమాదరించు 
నని సమాధానము చెప్పుకొని తృప్రిగాంచుటయు. మొదలగు 
వానిని బరిశీలించిన పక్షమున దిక్క_న రచించినకావ్యములలో 
నిది పథమకావ్య మని తప్పక స్ఫురింప. గలదు, 
తిక్కన తనతాతయైనవం తిభాస్కరుని [గంథములం 
జేర్కొ_-న కుండుట మిక్కి-లిశోచసీయమైన విషయముగా 
నున్నది, ఇశ్లే మనుమసిద్ధిరాజు తండియైన తిక్క రాజునకు 
గవిసార్వభమ ౬ న దని చెప్పినాండుగాని యాతంకు 
రచించిన గంథము లెవ్వియో 'దెలివినవాండు గాడు. నిర్వచ 
నోత్తరరామాయణమును గూర్చి యాం[ధకవల చర్మితమునం 
దిట్లున్న ది 
క్‌ తక్కి_న "తెనుగు ఫుస్తకములవలెం గాక రఘువంశాది కొవ్యముల 
వలె దీని నీకవి నడుమనడుమ వచనములుంచక సర్వమును పద్యములు గా నే 
ర-చియిం చెను. ఈతండు రచించిన రతమువలె నీయు_లేరరామాయణ మ౦త 
రసవ౦ంతముగాను (పౌఢము గాను లేక పోయినన్సు పదవా క్యసౌస్థ వము గలిగి 


మొ త్తముమోద నరనముగానే యాన్న డి. ఇది వాల్యమునందు ర-చచీయింప.( 
బడినదగుటచే నిట్లుండి యుండును. ఈ్ళగంథమునందు పద కఠిన్యమంతి గా 


రిరా తిక్కన సోమయాజి 


"టీక పోయినను బవ ఎములలు. దన్వయ కాఠిన్యము గలదు. ఇందలికథ 
సంస్యూతములో నున్న ంతలేక మిక్కి_లి సం గవాపబుప(బడినది, శెలి 
పలుచోట్ల నారికేళపాక మనియే చెప్పవచ్చును. అందుచేత శే య#్మో గంథ 
ము భారతమువలె సర్వత వ్యాపింప కున్నది. ఇతడు పదియాశ్వాసముల 
(గంథము (వ్రాసినను పుస్తకమును మాత్రము ముగింప తేదు. రామనిర్యాణ 
కథను జెప్పుట కిష్టములేకి (గంధథూా _ర్తి చేయలేదని పెద్దలు చెప్పుదును. 
తరువాత గొంతకౌలమునకు మిగిలిన భాగము నేకాశ్యాసము గా గచి 
యించిన జయంతిగామభట్టు తిక్కనసోనయాజి నునుమురాజున కిచ్చినట్టు 
గా నరాంకికముచేయక తౌను చేసిన కడపటియాశ్వాసమును భ్మచ్మా(ది 
రాముని కంకితము చేసెను” 

నిర్వచనో తృర రామాయణము పదవాక్యసౌష్ట్రవము 
గలిగి మొ త్తముమోంద సరసముగాగె యున్న దని యొప్పు 
కొనుచు నాంధకవ చరిత కారుయు తీక్కనకృత భారత మంత 
రసవంతముగాను |పౌఢిముగాను లేదనుటవింతగా నున్నది. 
దీదికిం గారణము గాల్యమునందు రచించుటయయట, పదకాథి 
న్యము 'లేదంటగానసి యన్వయ కా౭ిన్యము గలదంట. ఇందలికథ 
సంస్కృతములో నున్న తీ లేక మిక్కి సంగహపణుపయిడు 
టయుం శైలి పలుచోట్ల నారిశకేళపాకముగా నుండుటయు 
స్మి గంథము భారతమున లె సర్వత వ్యాపింప కుందుటకుం 
గారణములంట, ఇదియంతయు (ఛాంటలిమూలము. ఈగంథమును 
ఛారతముతోల బోల్ప సరికాదు. తిక్కన |వాసినయన తారిక 
ఏరి ఛాంతికి. గారణ మైనట్లు గన్చట్టుచున్నది. ఇది (పథమ 
కావ్య మగుట చేత తిక్కన కీరికణోం బలుపోకలం బోయెనుగాని 


ఏడవ యధ్యాయము ౭క౯ 


మజియొండు గాదు. ఇది బాల్యము ఏడి యావనము (పవే 
రించిన తరువాత (వాసిన (వాఖశావ్యమెగాని య పాఖకావ్య 
ముగాదని వీఠికలోని విషయములే వేనోళ్ళం జాటుచున్న వి, 
వివిధవిద్యా పరి (శమ వేదియెన (వభువు (కృతిపతి అ పాథుం 
డైన మొుకచాలకవిని “మామా” యని పిలుచుటయుం బిలుచు 
చుంకౌం బో “మామా” యనుచున్న౦దుకుం గ్బృతి నిముసి 
యకుగుటయు సంభవము గాదు. వేయు నేల? నిర్భచనో త్తర 
రామాయణములోని యవతారికయే మిక్కిలి |పౌ?ముగా 
నున్నది. అవతా[8కలో నే యింత పాథిమను జూపలోలిగినవాండు 
ఛాలకవి యెట్లగును ఇతయ, 
“క, వచనము లేకయ వగ్ళ్యన 
రచియింప6౧ 6 గెంలతవచ్చు( (బౌథంలకు, గణా 
(ప దయము పద్యములన కార 
దుబితిముగ౧ జెప్ప నోరు లాప్పీద మనే 
అనుపద్యమును (చబాయుట మె) వచనము లేకుండ 
వర్ణ నసేయుట (వౌ+,కవిలపేణముగా భావించె ననుటకు నిదర్శ 
నముగా నున్న ది. 
మటీయును “అనులోడా తమసీవ నేనుభయశకాన్య 
(వొథశిల్పమునం శ్రారగుండం గ ళావికండ” నన్న పలుకు (పౌఢ 
కవి నోటనుండి వినంబడునుగాని యపాసుండగు బాలకవి నోట 
నుండి పినంబకునా? ఆ త్రరరామాయణము రచించుటయందుం 
దికనయుద్దేశము సరసమైనకావ్యమును (వాసి మనువాసిద్దికిం 


౮0 తికృాన సోమయాజి 


గృతినొసంగ వలయు ననియెగాని మకిి_కి మక్కిగా సంస్కృతే 
మునకు సరియైన తెలుంగు చేయవలయుననిగాదు. అందుకొజ శే 
తిక్క_నక థను సంస్కృతములోనుండి గొన్ని మార్పులతోో+ దీసి 
కొని యనుచితములుగా. దోచినవానిని దోసి పుచ్చియుచితము 
లనితోంచినవానిలో. గొన్నిటిని పెంచి కూడ _వాసెను, నిర్వచ 
నోత్తరరామాయణములోని కొన్ని |పౌఢభాగము లన్భయ 
కాఠిన్యములుగ. గన్పట్టవచ్చును, అక్క_డక్క_డ కొన్ని పద్య 
ములు చూచిన శైలి నారిశేళపాకముగాం గన్పట్టవచ్చును. కాని 
(గంధమును సాంతముగాం జడివినవారికి శై లి దావోొపాక మును 
గద”పాకము నై (ప్రాఢముగానే కన్సట్టుచుండును. ఈకావ్యము 
నందు రామనిర్యాణకగ ను చెప్పుటకు భీతిల్లి తుదియాశ్యాస 
మును విడిచిపెన్లై ననికొందటుపెద్దలు చెప్పుదు రని యట్లు 
భావించుట తగునా? అట్లయ్యె నేసి తిక్క_ననోమయాజి భారత 
ములో స్వన్తారోహణపర్వములోం గృవ్జనిర్యాణమున్సు అటు 
విమ్మటం బాండనులలోకాంతర గవునమును జెప్పుటకు నేల 
భీతిల్లి విడిచి పెట్టలేదు! తుదియాశ్యాసము విడిచిపెట్టుటకు 
మజయొక కారణ మేదియెన యుండవలెనుగాని యిది కారణము 
గాదు, ఆతుదియాశాషసమును చెసిగించిన జయంతిరామభట్ట 
యినను తాను దానిని శెలిగించుటకుగారణమును జెప్పిసవాలకు 
గాండు, కొన్ని విషయములలో 'బాపరాజకవికృత మైనయు త్తర 
రామాయణమున కన్న రసపువ్టీ. కలదిగా నున్నది. ఇది భారతము 


ఏడవ య ధ్యాయము ౮౧ 


నలం బా) ముగా లేకపోవటచేత నే సర్వ తవ్యాపింపకున్న దట, 
అట్లయిన యెడల నత్యు త్తమకాన్యము లనియాం ధకవిచరి త 
కారునిచేం బూగ డలు గాంచినయు త్తరహరినంశాది కావ్యములు 
సర్వ త వ్యావీంప కుండుటకు. గారణమేమి ౪ పంచమవేద మని 
పూజింపం బడెకుభారతమునకు గలన్యా ప్రి యీసనిర్వచన కావ్య 
మునే గాదు మః యకాన్యమునకును రాదు. మనయాం[ధ 
దేశములో భారత భాగ వతగామాయణములకు గలవ్యా ప్రీ 
యేయు త్తవమకావ్యములకుం గలము? కవితాంచనమునకు నేనియ 
మములను విధించెనో యావియమములను బాటి-చియీ తిక్కన 
తననిర్వచనో త్తరరామాయణమును (బౌాఎముగా రచించి వాసి 
శకం నాలు ఆం వలననే. దీవిని ర చించినస్వల్ప శాలములోప 
లనే యాంధ్యపపంచమునల. గవితాసామాజ్య వీశ్రము నధథి 
వించి జగణ్పూజ్యుం డ య్యెను. ఈనిర్వచనో త్తం రామాయణము 
రంచిచునాటికిం దిక్కున అవభ కి పరాయణుడై యుం వెను 
గాని తరువాత య దైైతవాది యె యభిద వాదమును 
బోపెం చెను. 


ఎనిమిదవ యధ్యాయము 





కి విపండితగోష్టా. 

మనుమసిద్దిభూపాలుని పరిపాలనశాలమున నప్పటప్పట 
వాండ్యులనలనను, దాయాదులవలనను, క తురాజులవలనను, 
శొందరలును, బాధలును గలుగుచున్ననుు, తిక్కన విద్యా 
విషయమున. వేసిన పరి శమను జూచినప్పుడుమా[త మతని 
మహామ యిట్టిదని నోచగము గాక మానదు. ఆంధ)దేశమున 
నుకఛాగ  మగుపాక నాటిపిషయ మును నుమ టై లొవ పగి 
వాలనము  సేయుపుండ నాంధ పపంచమున జగగ్చ్పూజ్యం 
బగు పాండిత్య ౪ విత్వ సామా )జ్యంబు ననుభవించుచున్న వాం డా 
తనిమం| తి యగుతిక,_ నామాత్యుండె. ఇటన్మామాజ్య మోత 
డనుభ వించుట యెట్లు సాధ్య పడియెనా యని కొంగ తాశ్చర్య 

పడవచ్చును. అశ్చర్య మేల * 

“_  అమలోదా గ్రేవునీవ నేను భయ కావ్య పౌోఢిం బొటించు 3 
ల్నమునం బచారగుడం గశావిదుండ నాప_స్తంబన్నూతు ండ గా 
తమగ్‌ (తుండ మహేళ్ళరాంఘి)క మలధ్యానైక శీలుండ న 
న్నమకుం గొమ్మననుంతికిక సుతుండం దిక్కౌ ౦కుంట సన్శా 

న్యుడ్‌, 03 
అను పద్యములో దిక్క_న తానుభయభా పాక విత్వక ళాపా 


ఎనిమిదవ య ధ్యాయము ౮3 


రంగం డైనట్లు [వాసికొన్నది తానట్టివాండగుట యథార్థ మై 
యుంకుటచేతనేగాని తనడంబమును లోకమునకు (బకటించు 
కొనుట కాదు. తిక్కన డంబము చూపువా(డు గాండు, ఈ 
సత్యము నెజింగినవాండు గనుకనే సమకాలికు. డైన కేతనకవి 


“6 క. అభినుతుండు మనుముభూవిభు 
సభం దెనుంగున సంస్కృతమున ( జతురుండ తా 
నుఖభయక వి మి[త్రనామము 
(తిభువనముల నెగడ నుం(తితిక్కండు దాల్చె౯ ఎ” 


అని యాతని కుభయకవిమి తుం డనుటరుదముగల దని తెలిపి 
యున్నాండు, ఇది ముకి సామాన్య పు":రుదము గాదు, ఇం 
౮౦“ మూవ గలను. “వవిపంవాననులటు, కవిరాజు, కవి 
సార్వ ఫొముయు, కవిశోకచ్చక్రన గ” మొదలుగాగల కొన్ని 
బఎరుదిములవ లె వర్హర్భమును, గుస్పు ఏ భౌనమును, అసహిమ్లు 
త్వమును (చేగేవించి తగ లను బుట్టించి సౌజన్యమును రూపు 
మాపునట్లి మిఖ్య్యాబరుదములన కల గః మ్మితశ బ్ర వుప్పు 
కును | పెమను దెలుపుచుటూను. ఉభయకవిమితుం. డనణా 
సంస్కృ తాంధక లను | బేనుతోం జూ మనా( డనియర్థము, 
ఇతనిక వితాస్నా మాజ్యము _చైమాపూర్ణ మగుటం చేసి కవిలోక 
మున క్మాశయమై జగత్పూజ్యం భయ్యాను. ప్రత డాంధ్యకవి 
తాస్మామ్థాజ్యపట్టా భిషిక్పుండై.  కవ్మిపపంచమును_ [పసన్న 
దృష్టితో ఏటీంచెను. అప్పుడు కవి పపంచ మానండాబ్చి నోల 
లాడుచు నిట్లు వినుతిం చెను. 


లర తిక్కన సోమయాజి 


“సీ, నుకవీంద్రబ్బందరతుకుం 'డెవ్వం డనిన వీ6 
డనునాలుక కు. దొడ వైనవా6డు 
చి త్తనిత్యి స్థిత శివుం 'డెవ్వండనిన వీణ 
డనుళఎముంన *" మెనవా.డు 
యి ౧ న 
దళది? "వి శాం: యశుం దేవం డవిన- నీ 
డనిఇప్పటకు( వా మెనవా6డు 
సకలవి ద్యాక ఛా చదణుం డవ్యం డనిన- ఏ 
డనిచూపుటకు గుటి యెనవా(డు 
మనుమ సిద్ధి మహిళ సమ స్త రాజ్య 
భాంథా రేయు6 డద ఫకూపభౌవభవుండు 
కొట్టరువుకొ మ్మునా మాత్యు కూరి సుతుండు 
దీనజన తానిధానంబు తిక శౌరి) 
ఈవినుతి కవ్మిపపంచము శేతనరూపమున మూర్తీ 
భవించి వేసినదిగా. దలంపవలయునుగాని కేవలము తనంతటం 
చానుగాం గతన చేనసినదని మనము (గహింపరాను. ఇతరులు 
చేయుస్తో తపాఠముల కుస్చిపోయి. యహంకరించి తమ నిరం 
కుశాధికారమును జూటి తమ యాధిక్యమును గన్సఅచుకొన 
వలయు నని వ్యర్థాభిలావతో దంభాచార్యవృ త్తిని వహించి 
కవి పపంచముపై భుజాస్సాలనము సేయుచు దండయా తలు 
సలుప నుత్సహిం చెడు దువ్క-_ వులమౌార్షమును గొనక యీ 
తయడు సత్క_శ్రలమార్లమును గొని *“బుధారాధనవిధేయుండ, 
బుధారాధనవిరాజి' నని న్నమభావమును 'దేంటటపజచుచుం దన 
కవితాస్నామాజ్యాభిషీ_క్షపదవిని సంరశీంచుకొనియేను. వివిధ 


ఎనిమిదవ యభ్యాయము ౮౫ 


విద్యాపరిశ మ వేదియు. గవిసార్వభౌముని పుత్తు?ండును గావున 
మునుమనిద్ది తిక్కన యధిష్టించి: విద్యాగురుపీళముయొక్కం 
మూహాత వము ననుభ వపూర్ణక ముగా నెతింగినవాంజే గావున 
విస యవిభేయతలను జూపుచుం. బూజంపుచుండెను. ఇట్టి పాం 
డిత్ట కవిత స్నామాజ్య పకా ఎమీక్తులై వె దికమార్షవిషస్టమగు 
నర్శనము గలవాల్లూ |కతుదీకుం బూని భూసురబ్బృందమున 
కానందము సంసుటించి విం ఎపిధాధ్య్వరములనుగాపించి త్యాగ 
నిలయం బ ౩లవిధదానములను చే ఖున్యెక్కులను దృప్తు 
లను గానింపుచు. దనయగము నాధ] ప్రపంచమున దశ దిశ 
లకుం బఆపుచుంగాను, చై దికనుతోోద్దరిణమున కె చతు ర్హుఖుండు 
తిక్క_నమాపమున ననతరించినవాండని యాంధోలోకము విశ్వ 
సించి (బ్రహ్మపీరము నొసం7ను, నిర్భచనో త్తం రామాయణము 
రచించి మనునునిద్ది కంకితముచేనిన పదిసంవత్యరములలో. 
దిక్క_నసోమ యాజి "యాంధిగిజేగమున సిట్టిమెహాూన్నతేపద 
విని భాందెకు. వవేళను నీకని పవితగృహమున వేదఘోవము 
వినంబ'ఎచు నే యుంకును.  ఆశాలమున నాంధ)దేశములోని 
వేదవే త్తలు మత వేత్తలు ఎనుహోనుభాప్రుని సందర్శింపెం 
కుండ నుండ లేదు. అకళ్లు కవిపండితకోటియు విక్రమ సింవా 
పురమును నేగుదెంచి యీూకవి (బహ్మాను సందర్శింపకుండ 
నుండ లేదు. ఈకాలముననే యాూాతంయడు విజయసేనము మొద 
లగుకావ్యములను రచిం చెనుగాని యవి యన్నియు భారతము 


రొ౬ తిక్కన సోమయాజి 


(పక్కను దిపీటీముందరదీపములై [పకాశింపక కాల క్రమమున 
నశించిపోయి నామమా తావశిష్టములై యున్నవి. తిక్కన 
సోమయాజి యిట్టివాం డగుటచేత నే కేతనకవి దశకుమారచరి 
(తమకోనం దిట్లభివర్షించి యున్నాండు. 
(పీ, నరసకవీం దుల 'సత్ప్రబంధములాప్ప( 
గొను నను టధిక కీ రనకు( దెరువు 
లలిత నానా కావ్యములు చెప్పు నుఖయ ఫా 
సలయందు ననుట (ప్రశంసతోవ 
యుర్‌ బికూ-ల్లో నగ హారంబుల( 
గా నిచ్చు ననుట పొగ డ్రపొలము 
మహీతదకీణ _లెనబహువిధయాగంబు 


లొానరించు ననుటు వస్తృనము దారి 


పరుని కొక్క_ని కిన్నియు. _బకటవృతి 

నిజములె పెంపు నాంపారి నెగడునట్రి 

కొప్మునామౌత్యుతిక్కని కొలదిసచివు 

లింక నొక్కు_రు( డన్న ంగ నింద గలదు 

తిక్కన సోమయాజి | కమంతు(డు ; నిరర్ల ళధీమంతుండు, 

అధ్వ రాబ్దదిననాధుంకు; సీతిచాణక్యుండు; కృతిపతి కృతికర్త; 
శార్య త్యాగ విఖ్యాత శాలి; మన మో పాల మం కొమాడుణి 
కుడు; దండాధీకశు(డు; (బహ్మవేత్త; ఇన్నిలతుణము రాకని 
యందే పట్టియుండుటవలన. చగేతనయొక్క_౯డే గాడూ కేతనను 
బుట్రించినదై వము సయితము మెచ్చుకొనక మానందుం ఆకాలము 
నందు గవిత చెప్పి తక్కి_నసోముయాజిని మెప్పించుట కష్ట 


ఎనిమిదవ య ధ్యాయమాు ౮౭ 


సాధ్యమై యుండెను. అందుల కై యచనేకులు (పసయల్ని ంచిరి, 
భోజరాజీయమును విరచించిన యనంతామాత్వక వి ముతా 
యగు బయ్యనమం లి కవిత్వము చెప్పి తిక్కనసోమయాజీని 
మెప్పించి “భవ్యభారతి యనుబిరుదమును బొండె ననిజ్షోజరా 
జీయమునందలి యి క్రిందిపద్యమువలన విదితమగుచున్న ది. 
“చ, శీతం (గత్రుక ర్తనా వినుతి చేకొని పంచను వేదమెన ఫా 
రతిము6 దెనుంగు బాస నఖిరామముగా రచియించి నట్టి యు 
న్నతచరితుండు తిక్కన వినాయకు(6 డాదట మెచ్చిభవ్యఖ 
రతియనం చేగుంగన్న కవిరత్నము బయ్యనమంతి యల్పుండే.?” 
శేతనకవి గూడ, 
“గీ, కపితి చెప్పి యుభయకవిమ్మితు మెప్పింప 
నరిది బవ్మాకైన నతిండు మెచ్చ 
బరగుదళశకుమార చరితింబు6 జెప్పిన 
(పోడ నన్ను వేజ పొగడ నేల?” 
అని యాం ధభాపాభూషణ మన్నుగంఫమునందుం జెప్పీ 
యున్నాయు అకాలమునందు కపఫులు తిక్కనసోమయాజివలన 
మెప్పు నొందిన దమజన్నసార్లక మైనట్టుగాం దలంచుచుండిరి, 
అట్రివారిలోం శేతనకవి యొక్క-(డు.. ఇతండు శేవలము ధనా 
సేకుచేం తిక్కనసోమయాజిని స్టో తపాఠములు చేని కృతి నిచ్చిన 
వాడు గాండు. వేగీదేశమున వెల్తిరాల యనున గహారమునకు 
న గణెయును గాండిన్యగోతు(డును, మారయకును సంకమాం 
బకును దనూజుండును, బండారు శేత దండాధిశుని మజఆదియు, 
నధ్యయనపరుయను, మూలఘటికాన్వయుందును, _(వోలనార్యు 


శారా తిక్కన సోమయా జి 


సియనుంగుం దమ్ముండును, సంస్కృ తాదిభాపా కావ్యక_ర్హృ 
తగమున నుతిగన్న వాయను, అభినవదండినావినుతి గన్నవాం 
డును, విఖ్యాతయళంకు నైన శేతనార్యుని రప్పించి యాస 
ను శ్వ వాద్య తొంబూలాం బరా భర ఇదానాద్యు పచారంబులం 
బరితుష్టహృదయుం శ. “ఆర్యా! ని%సంస్కృతాద్య నక 
భాపాకావ్యరచనావిశాందుండి వగుట జగత్ప్రనిద్దంబు గావున 
నొక్కి_కాన్యంబ చచియించి నన్ను. గృలెపతిం వేయనలయు” 
నని సగ *రవంబుగా. (బార్థి ౧చినందునల గాతన తనశావ్యక న్యకుం 
దిక్క-న తీగినవగుం డసిఖావించి. సంస్కృతమున దండి రచి 
యించిన దశకుమవూరచరి తము నంచితభావరసో దయాభిరామ 
ముగా రచిగాంది యంకితము చెసె నని దగకుమాంచగిత 
పీశ్రకవలన వేద్యమగుచున్న ది. ఈదశకుమార చర్ని త్రము నీతండు 
తిక్కన "చ్చుకొను నంతరనమనుంతముగాచే రచియి- చెను, 
ఇయ్యది తిక్కన భారతమునకు( బూర్వమున సె ర దియింప 
బడిన దనుటకు సందియము లేదు. మనుమసిద్ధి పద భష్టుండై 
కాక తీయునిం (చాపువలన నం బునరభిషి క్వ కుం So బూర్టమే 
యీాకావ్వుము రి చయుంపం బడనదనుట శావివషయు మెద్రియునిం 
దుం చెలుపయబుడకుందుటయె ముఖ్షకార ణము. తిక్క_ననుగకార్చి 
సమకాలికుం డై న కేతనపలికిన పలుకులు విశ్వసనీయములని 
శ్రీయుతులు జె. కృష్ణరాన్రు గారు (వాసిన ల నే 
నీదిగువ నుదచాహరించుచున్నా ను. 


66 బోద్దారో మత్సర గస్తాఃి? ఆనువచనంబురీతి సాధారణంబుగC 
బండితఠ(ప్రకాండులు పరస్పర కావ్యరత్నంబుల ననూయాశీరోగ నిష్పీడిత 


ఎనిమిదవ యధ్యాయము ౮౯ 


దృక్కు-ల నరసి నెరసులం కొన్నిటి నారోపించుటచేం దృప్త వహించి 
త్మద్రల్ని ౦బుల నాత్మ శేముషీ కాణోపలంబుల నొరసీన నానెకసులు మగుజ 
గుణంబులు గా నెక్కడ. బరిణమించునో యని యట్లు సేయ నొల్ల కుంయో 
రు. ఈపగస్సం వై ముఖ్యంబు కృతిరత్న ౦బుల యెడన గాక తెజచుగాC 
గృతిరత్ని ని ర్మాతలయెడం గూడ నొరు భం బగు. “*. చుకాలశీజీవారల 
మెచ్చశేక డా” యన్న ట్లీస్స భ్‌ వము నక రాతిళకులయందును మణికొంత 
మెండు, ఇందునకు6. ౫)-ర్కాణము లెన్ని యే96 జెప్పం వొప్పడు, తొల్లి 
భవభూతి గా జని “హా దాకృష్ణానాంక తిపయపగా నాంరచయితౌ జని 
అని యాత్నేపించి నట్లును *నీయీాెఫు క విత్యిపుమాటలు బాపనకి వివరుని 
చెవికిం (ఒబవముదం విడునసే అవి రామకృృష్ణుంయు గమ రాజభూపుణు.€ దిర 
స్క_రించి నట్లును ఆంగ ముకి నీర దులలో ఇ (గ౫్వుం డైనషేక్సిపియరును 
బెంజూన్సను లోనగువాగు వేదు గని భా పంచినట్టును _ఇంథయుల "౯ దెలియ 
వచ్చుచున్నది, కాబట్టి” వీం్టదు లాండొరు. దోవుంబుల6 (ఎకాళింప6 
జేసీ గుణంబుల నాచ్చా )ంశు గనియు నొకవేళ గుణంబులం బకొౌళింప౦ 
జేసియన్న? నిని న్య ఎనింముువమ్బ ననియు గీనిణా మునకు. ఫలము. 
( i = 

ఎలయీవిషయ మింత పెంచి (వాసీలి నన్న 6 దికి గ్రానచరి మునకు ముఖ్య 
సాధనయి లై నయతిని సచు కాలికుల యభి పొయంబులు విళ్యసనీయంబు లే 


యని చూపుటనై (వ*స్‌ E22 


తిక్క_నసోమయాజి సామర్ధ్యము తత్కృతాంధ భార 
తమువలననే మనకుం దటపకుచున్నందునం గెతనవర్శ్యనలు 
నూటికి దొంబది*్‌ మ్మిదిపాళ్లు సత్యము లనిమనము విశ్వసింప 
వచ్చునని 'శెలుపుచు. బై వారియభి పాయముతో నేకీభవించు 
చున్నాండను. 


తొమి 
మెద వ న 





ఆ౦థువుహాఖభారతరచ నము. 


తిక్క_నసోమయాజి దశకుమారచరి తము నంకితము 
నొందిన పిమ్మటం గొంతకళాలమునకు మనుముసిద్దిరాజానకం శతు 
వులనుండి కష్టములు గలుగుచుంశుటం గన్నులారల గాంచుట 
తటస్థ మగుచు వచ్చెను. రాజ్యసంరతుణము దుర్భర మై 
గన్పశ్రైను. మనుమసిద్ధి రాజు దాయాదినర్షమునుండి కలిగాకు 
చాధలను దప్పించుకొనుటక కాకతీయ వై న్యాధిపతులకు 
వశ్యు(డై మెలగనలసి వచ్చెను. తిక్కన సామాద్యుపాయ 
తంతముచే నెన్ని తడవలు మనుమసిద్ది రాజును గాపాడి రాజ్య 
ము నిలువ బెట్టగలిగినను దుదకు దై వసంఘటనము వెటుగ 
నుండెను. కడపట గొల్ల రాజులతో? బసులమేపుబిళ్ల 3 తగవులు 
పడి యుద్దముల్‌" మనుమసిద్ధియును, తన పెదతం డికుమారు(డు 
ఖడ్దతిక్క_నయు మరణము నెందుటను గాం చెను. వృద్ధుండై న 
పెదతండి సిద్ద నామాతున్టంయి గూండ స్వర్ష స్టుం డయ్యెను, 
మనుమసిద్ధి రాజ్యమును గాకతీయసై న్యాధిపతు ల్యాకమించు 
కాని పరిపాలింప సాగిన, దేశస్థితి యంతయును మాటిపోయెను, 
జనులలో వైవవైప్టనమత భేదములు కుదిరి పశతు,ము చేర్చడి. 


తొమ్మిదవ యధ్యాయము గాం 


తగవులు | పారంభ మయ్యెను. (పుజలు ధర్శస్వరూపమును 
గు భ్పాలుంగల జాలక యధర్శమార్హ_పవ్తకు లై న్యవహారించు 
టను జూ చి చింతిల్లు చును. తిక్క_నసోమయాజికి వయస్సు 
ముదిరినకొలది వై రాగ్యముదియు నెచ్చగు చుండెను. మనుమ 
సిద్దియు, గణపలి దేవచ్యకన_ర్హియు నొసంగినయ గహారములు 
భుక్తికి. జూలియుం ఎటచెత లిక్కన సామయాజి వౌ క్యాధిగార 
షద్ర)లమిోంది యాస క్లిని వలి ధర్మానుశ గలిగి తనజవిత 
మును లోక హాతార్థము వినియోగింప _బలిజ్ఞ చేసి సంకల్పసిద్దుః 
డయ్యెను. (చజలకు సమ_సధర్శములను బోధథించునగి పంచమ 
వేద మనంబంగు మ *భారతెము *ంస్కృృత భాషయందుండుట 
చేత జనసామాన్వు మునకు దుర్ర్రాహ్యమై యుంంను, ఆంధు 
లజ్ఞానాంధ కా” ము మునిగియుండి భాసుర భార తార్థముల 
భంగుల నిక్క. బుుగనేాసక గాసటబీనటలే చదివి. గాధలు 
(తవ్వు న ల “రపి యెత్మాపెడ వక్క శంచెను, * 
అంధులకు భారతిధర్శిముల నాధ భామయీలముగా తోరా 
చుటయె పరమార్గముగా సాం చెను. ధర్శాదై పతేమతసాం 
(పదాయము లాం ధులకు సులభ సాధ్యము లగుటకు మార్ల ము 
ఉ “డు ఖభొసుభా తార్థము ఛేంగుం నిక మెటుంగ నీరమిన్‌ 
గాసటబీస టే చదివి గాథలం (దవ్వు నుంగు వారికిన్‌ 
హ్యాసమునిప్రణీలిపగమాగ్గము తెల్లం జేసీ నట్టియ 
ఫ్టైసనకల్పుంం దలఖితు. నాద్యుం నన్న యతిక్క_నార్యులకా.”” 
(నృసింహ పురాణము) 


లారా తిక్కన సోమయాజి 


ఛారత మాం ధభాషలో రచింపంబడుట కర్తవ్య మని దృఢ 
ముగా నాతేనిమనస్సునకుః దగును. దీనినే తిక్కన సోమయాజి 
విరాటపర్యములో మొదట కృతినిర్మాణ పస్తావనలో వినరించి 
నాయ. విద్వత్సం స్త్రవనియ భన్యకవితావేగు(డును, విజ్ఞానసంప 
ద్విఖ్వాతుంయను, సంయమి పకగనం భావ్యాను ఛాన్ఫడును; 
నగుకృష్ణ దై ్యపాయనుయ (వ్యాసుల) అభిలామతో ఈలోక 
హీతనివ్షను బూని _ ఛాంగమును వేదమును ధర్శావై రేస్టితి 
ననుసరించి రెచించె సని చెప్పినాడు. * ఇదియె ధరాం కాను 
మోతుస్థితికి మూదల (మూలతలు ఈసి నుం తను ఇట్ట ఛార 
తము నాం ధక విత్వ్సవిశాందుం న నన్న యభట్టారకుండు (పారం 
భించి మూయడకృృతులు (యోాడు పర్వములు) దతతతో 
రణం ౫. నము 
“ద. ఆదగ చీయసాగ నిబిణాగ౫ తీసు? అం గల్టియా 
p % 
స్తాదశ పగ్యనిగ్న హణ'సంభృలి మె సెనుసొంది యుండ నం 
దాది దొడంగి మాయగుక్సత లాంధిక రితి గా శారదుండు వి 
ద్యాదధయితుం డొన్చ నవూతాగు గండు నన్నయభట్టుదకుతక౯ ” 
నుపద్యములా'౬ ఇప్పి జనసం పార నము గె కాటం జేని నాలు 
గవపర్వ మగువిరాటపర్వము మొదలుకొని తక్కినపదు నేను 


ద ద. i లాలా లాలా డా కనాను లు కా లాలా 


జ్యా, విధ్యత్సం_స్త సవనీయ భవ్యక వితా వేశుండు. పజ్లైానకుం 
పద్విఖ్యాతు 6న సంయమిప్ర గ సంభావ్యానుఫావ్టండు “గ 
వ్ల దై( పొయను డర్ణి లోక హీర్గనిస్థం బూని కావించెధ 
: న్‌ 
ర్మాదై పరో స్థితి భారతాఖ్య మగు లేఖ్యం బైనయామ్నా యముక్ర,” 


తో"మిదవ య ధ్యాయము గ 


పర్వములును దుదిముట్ట రచించుట యమొప్పు నని యీదిగువ 

పద్యములో జెప్పి యున్నాండు. 

“మ, హృదయాన్లోది చతుర్ధి మూర్జి తక థో పేతింబు నానారపా 
భ్యుదయోల్లా సీ విరాటపర్య మట యుద్యోగాదులుం గూడలగాం 
బదియేనింటిణ చెనుంగు వాస జననసం(పొాగ్ధ కంబు లె పెంపునం 
దుది ముట్టకా గచియించు టొ బుధసంతోవ౦బు నిండారగకొి 

-ఈ వై రెంపపద్యములం జదిప్‌ననారికిల దిక్కున సుహృ 
దయముబోధ పడక మానదు, ఇదినణ కొక పండితునిచేం చెలి 
గింపంబడినఛభాగమును ముల దాను చెనిగించుట ధర్మముగా 
టపి. ముడు భర కుర (ము మొదలుకొని రచించుట తగ నని 
చెప్పెను, క పిథిర్మైమర నాలోచించి కొజగానిపనులు గూడ వని 
తలంచి యామగాండుపర్వములను చెలిగింపక విడిచి పెట్ట 
నాయ గాని గేలిగింపం పతంగాగ కాదు, అట్లుగాక తిక్కన 
మొదలనుంచయు. దెలిగించెనేని నన్నయభట్టు మూడుపర్వ 
ములు నధర్వణాచార్యుండు రిచించినపర్వములవ లెనే సర్వత 
వ్యాపీంపక నశించిపోయి యుండును. అ ట్లొనరించుటకు 
దిక్కన సమ్మతింప లేదు. దీనియిట్టి తిక్కన యెట్లిసువ్భాదయ 
ము గలవాండో 'లేటపడ గలదు. తాను చెనిగింపకుండుటయే 
గాక నన్నయ దకుతతో మూండుకృతులు రచించె నని యో 
గ్య తాప్మత్రముగూడ నొసంగి శారవించి నాండుం 

“౯ ఆరణ్యపర్వము నాంధ్రకరించుటచేత నే నన్నయభట్టు 
మతిభధిమణము గలిగి మృతినొందె నని తలంచుకొని తాను 


గొల తికృాన సోమయాజి 


దానిని డెలిగించినచో తనగతియు నక్ష యగునన్న భీతిచేత 
నితండు దానిని తెనిగింపం డయ్యెను. అందుచేత తెనుంగు 
భారతము కొంతకాలము పూర్గముగా లేక కొఅతపడి యుం 
చాను. ఆకాలమునందు (వాయయిడినతాళపష త (గంధములు 
కొన్ని యిప్పటికిని వనపర్వ శేషము లేకయే శానయబడుచాన్న వి, 
కవిని బట్టినఖీతియే తరువాత నాగణ్య పర్య శేషమును జేసిన 
యెొత్తా పెగ్తడకును పట్టి తనపేగట (గం రచన వేయక రాజ 
నేందుని కంకితముగా నన్నయభట్టు పేరుపెట్టియ. దానిని 
రచించెను. అంతేకాక ఛాంతసును చదువువారు సయితము 
డేోటివజకును ఆరణ్య పర్వము రా 'ఓకాంశభాగము వదలియ 
మం గంథపఠినము వఎయుచున్నాయు” ౨౨) యాంధ కల 
చరి లేమునం దత్‌ యా క్షీగా (నెయంబడన వాక్యములు 
యథార్ధములుగాం గన్పట్ట.. ఆాణ్యపగ్యమును. సంపా 
గానే నన్నయభిట్టు రచించె నః లెక్కెనపద్యమునవలనం చెల్ల 
మగుచున్నది. నన్నయభలట్లు కృృళారణ్య పర్వము లిక్క_న 
కాలమునాటికి ఛాగుగానే యుండ యెక్లా( పెగ్రడకాలము 
నాటికి నాపర్వములొ ని కడపటిభా౫ము నశించి యుండ 
వచ్చును. దానిని కంభుదాసు శెనింగించి యుంకును, అంతియ 
కాని యారణ్య పర్వము నెనిించుటచేత నన్న యకుం బచ్చి 
యొత్తిన దని భయపడి తిక్కన దానిని విడిచిపెట్టి విరాట 
పర్వము నుండియు దెనిగించినా. డని చెప్పెడికథ లేవియును 


తొమ్మిదవ య ధ్యాయము గ్‌ 


విశ్యాసార్హ్యములు గావు. నన్నయభట్టునకు రెండుశతాబ్దులకు 
బిమ్మటనున్న తిక్క_నసోమయాజివజుకు భారత మాంఖ్రకరింపం 
బడియుండుటకు. గారణము నదుముకాలమునం గవులు లేకయుం 
డుట గాదు. కవుల నేకులు గలరు. కాని వారి కాత్మ్మశ క్రి 
యందు విశ్వాసము చేదు. ఈమహగోత్కృష్ట గంథము నాం 
ఫాకరించుటకు గొప్ప _పలిభాశాలి పుట్టవలయు నని తలంచి 
యుందురు. వారు తలంచిననిధముగానే (పజ్ఞాని; పు్ణును,. 
నిర్భచనో త్రగరామాయణము రచించునాటికిం దిక్కన తా నెంత 
వెదికమార్ష్మ పవర్షకుల్లా యున్నను శివభ_క్రిపరాయణు.డై 
యు" డెను, తరువాత శె తస్మా ర్మకియాతత్పరుండై పూర్వమిా 
మాంస మతానలంబకులా లలు (వొధాన్యముగాం 
దల- చెను. భారతమును గ దించునాగికి హగిహరులక భేదమును 
శాటించి యదై్వ్యైతముసం దాస క్తిజనించియ గస్మతసాం పదా 
యములను తలను ౧ కమున వ్యాపింపంబేయ సంకల్ప 
ముదయిచి యాదుకొజఐకే తీక్కి_నావితాాలము నంతయు 
వినియోగించ కృతకృత్యుం డై ధన్యుండ య్యెను. శకున సోమ 
యాజిముతము |పోమమునుండియు గొక్కతీరున నుండె 
నని చెప్ప ఏలు లేదు. అదై పతమతేధర్శములను సిద్రాంతములను 
భారతము మూలముగా నాంధ)భామలో మొదట రచించిన 
వాండు తిక్కన యనియ భావించెదను, తిక్కనసోమయాజి 
హారిహరనాధరూపుం డగు పరవస్తువును సగుణ్యబవహ్మాముగాం 


నా, 


శా౬ఓ తిక్కన నోమయాజి 


శరా, (శ యన గారి నాయుగంగు చెల్వకు 6 జి టైము పల్లలివింప ల 
(దాయతెమూా_ రియ వారివాగం బగుఠరూపముC దాల్చి వివ్లురూ 
పాయ నమశ్శివాయ యని పల్కె_శు భ క్షజన౦బు వైదిక 
థ్యాయిత కిచ్చ మెచ్చు పరత త్త్వము గొల్ప్చెద నివ సిద్ధికి = 

అల అద 9 రా 
అసి సకల బహ్న పార్గనము వాస్‌ లేర సాల విత్వత త 
నిరలినయాను ఇ'వానందభరకితాంతః కరణుం డగుచు. బని 
నుడివినవిధముగా. బదేనుపర్వ్యములు రచించుటకుం బూనుకొని 
యీ పబంధమండలి కెన్వని నథినాధునిగాం "బేర్కొందునా 
యని యొకనాండు వితర్కంపుచు న్ని దించె నంట, ఇక్కడ తిక్కన 
సోమయాజి తనకు గలపితృభ కిని వెటపఅచుట కె చమ 
త్కారముగా స్వప్న వృత్తాంతమును గల్పించి -ఫొవ్పీంచినాండుః 
తనతం( డియెస కొామ్మ్శునామాత్యుండు స్వప్నము” Cc గస్పడం 
దిక్క_న నమస్కారము చేసెనట. అందుల శాతయిు వాత్సల్య 

మతిశయించు నట్లుగా వాని నాదరించి దీవిం-చి కరుణార్న J 

దృష్టితో జూచి యిటు పలిె నట. కుమారా! “కిమసి 

6/68 ౧ యి 

మాలాం కిము కౌస్తుభం వా పరిమి )యాయారీ బహుమన్య 

'సేత్వమ్‌ | కిం కాలకూటః కిము నా యశోదా స్తన్యం తవస్వాదు 

వద పభో మే!” అని నీవు తొల్లి రచించినపద్యమును గాథాద 

రంబున నవధరించి భక్త్రవత్పలు. డైనహరివహారనాథుంయు నీదెస 

దయాళుయడ యునికిం చేసి ని గృతారు య 

(డై యునికిం ఇని నిన్ను. అతౌర్థునిం జే ౬ గార్యార్థి 
యయినాకలోకనివాసి యయిననారకుం దనదివ్యచి _త్తమునం 


తో'మిదవ య ధ్యాయము గొర్రె 


గలకారుణ్యము తెజం 7టఅుంగు నట్టిశ క్రిం (బసాదించి నన్ను 
నాకర్షించి కాలిపించుకొని ఏండె విజయం చేయుచున్న వాళి” డని 
చూపె నగు. అంతం దిక్క_న సవిశేమసం భమసంభరిత వాద 
యుండై యవ్వలను గనుంగొను నప్పుడు స ర్వెశ్వరుం డీ కింది 
స్వరూపముతో సామోత్కరించె నని యిట్లు వర్ణించి 
యున్నా (డు. 
“వీ, క రుణారసము వొంగి తొరగెడుచాడ్పున 
శశిరేఖ నమృతే౦బు బాలువాలు 
వారినీ లపా(తిక సురభి వందనమున 
గతినాఖి ధవళపాకజము మెజయ 
గులీమెన వెలువున నెఐసీన లోకర 
క్షణ మనంగ గళంబు చాయ దోప 
(బథమౌ ది. 'తెంచుఫొనువింబము నాను 
గమ్మునం గౌస్తుభరత్ని మొప్ప 
తే, సురనదియును గాళిందియును 'బెరనీ నట్టి 
కాంతిపూరంబు శోఖిల్లు శాంతమూర్తి 
నామనంబు నానందసుగ్నముగ జేయ 
“నెలమి సన్ని థిసేసె సర్వేశ్వరుండు. 9) 
అట్లు సెర్వశ్వెరుంయ (పత్యతము కాంగా నతేడు భ క్రి 
యుక్తముగా సాష్టాంగ దండ ప్రణామం చాచరించి కొంచెము 
దొలంగి వినయావనతుంలైై లలాటోపరిఛాగమున నంజలిపుటంబు 
ఘటించి నయనంబులు (సమద బావ్ప సలిలవిలులితంబులుగను 
నవయవంబులు పులకపటలపరికలితంబులుగను నుండ నిలు 
7 


గారా తిక్కన సోమయాజి 


చుండె నట. అంత నచ్దవుం డనుకంపాతిన యముచేతం జిబు 
నగవు నగుచు నిట్లనియె నంట, 

(6. చై.దిక మాగ్గనిస్థ మగువ _గనముం దగ నిర్భపీంచుచుకా 
భేదములేనిభ క్షి నకనిర్శలవ్భ త్రి ౫ జేయుచుండి మ 
త్పాదనిరంతగస్మరణ తత్పరఫ "వము కల్మి నాత్మ స [డుక 
మో్మదము( బొంది క" ర్యరసముం గొనియాడుచు నుండు బెప్పు 

అందును, 

క పారా శర్యు నిక్చతి యయి 
భారత మను పేరం బర6ంగుపంచమ వేదం 
వా రాధ్యము జనులకు6 ద 
ప్రారవ మూహాంచి నీ వఖండితభ క్షి౯ 

తే "తెనుంగుబాస వినిర్మింపం దివురు టరయ 
భవ్య పురు హెర్ధతరుపక్వఫలము గ 
దీని కడనియ్యకొ ని వేడ్క నూని కృతిప 
తిత్వ ను రించి వచ్చితి తిక్క_కర్శఖ” 

ఇట్టిదివ్వ వచనామృతముచ నాతేనియుల్ల ౦బును వెల్లి గొలుపం 
బునఃపునః పణామంబు లాచరించి య(పమేయ |పభావభాన 
నాతీతుం డయ్యు నాపర మేశ్వరుం డా శితులకు నత్యంతసుల భుం 
డని యదివజకు బుధులవలన వినియుండుటంబేని తనుబోటి 
చాల స్వభావునకు నిట్టి మహనీయమహిమ దొరకొనుటయుం 
గలుగునుగాక యని తలంచుచు నాబేవునకు విన్న పము సేయు 
వాడై కొమ్మనామాత్యు నానన మాలోకించె నంట. అంత 
నతం డనుముతి యొసలగ” నంట. అందుపై. దిక్కన యాబేవున 
కిట్లు విన్న వించుకొసియె నంట, 


తొమ్మిదవ యథధ్యాయము 


'క. భూరిభవ తౌ_గుణ్య 
శీ రాంబుధి నాదుతు చృచిత్తింబున ని 
స్తారమహీతము?౫ నునిచితి 
వారయ నచ్చెరువుగాదే యఖిలాండపతి, 

ఆ. ఇంతకు చనేర్చునీకు నొకయి తటిలోన మదీయవాణి న 
బ్యంతివిభూ తిం బెం పెసయు నట్టినినుం గొ'నియాడంబేలింా 
నెంరటిపెప్ప నీకరుణ నిట్లు పదస్తుండ నెతి నింక జ 

౧౧ ఫి 6౬__ 
నాాంతిరదుఃఖము ల్‌ దొలంగనట్టుగ 6 “సిసుఖాగు్యుం చేయ చే 
అని యుపషలాలితు. డగుబడ్డయ తనకొలంది యెొయుంగక 
మహాపదార్థమును “వేజువిధముగా (బహ్మనందస్థిణిం గోరి యా 
జగన్నాధునకు నురల సాష్టాంగ శనుస్కా_రం బాచరించె నంట్మ్య 
అప్పుడు భగవంతుండు (చసన్న ముఖం డై యిట్లు పలీశె నంట, 

60 బే జనన మరణాదో లె న సంసారదురిత 
ములకు నగపడకుండంగం దొలంగు తెరువు 
గనువెలుంగు నీకిచ్చితి ననిన లేచి 


నిలిచి సంతో... మెదనిండ నెలవుకొనంగ” 


అంత దిక్క_న మేలుకాంచె నంట, అంత భ కి క్రితాత్సర్య 
ములు మానసంబున ముప్పిరిగొన నతం డిట్లు (_పలెజ్ఞూదిక మును 
జేసిను. 


ఊఉ. ఇట్టిపదంబుగాంచి పర మేళ్వరునిం గృతినాథు జేసీ య్‌ 
పట్టినం బూజ్యమ్నూర్తి యగుభారత సంహిత జెప్పం గంటినా 
పుట్టు. న్యతా, తర బొరెసె6 బుణ్యచర్మితు ౧డ చెలి నవ్విభుం 
గ క్రైదం బట్ట మ(ప్రతిమకారుణికత్వమహావిభూతికిన్‌ , 


౧౦౦ తిక్కన సోమయాజి 

ఈ. కూర్చుట నూర్న ౭త్నిముకకుం గనకంబునకుం దగుక్షా జనా 
భ్యర్చితి మెనభారత మపాకకృపాపరతంత్రవృ త్తి మై 
'బేర్చిన దేవ దేవునకు 6 (బీతిగ నిచ్చుట సర్వసిద్ధి నా 
“నేర్చినభంగి. జెప్పి వరణీయు డ నయ్యిద భ క్షకోటికిక, 

ఇది అనన్య సామాన్యం బగుపగమధర గ్రప్రకౌరం౦బు, 

ఉ. కావున భ'రతామృతిము గగ్గపుటంబుల నార (గోలి యాం 
(ధావలి మోదముం జూరయు నట్లుగ సాత్యవ కేయసంస్మతి 
శ్రీలిభవాస్పదం౦బయిన చిత్తముతో డ మహాకవిత్వదీ 
ఇ విధి నొంది పద్యముల గద్యములక్‌ రచియిం చెనం గృతుల్‌. 09 

ఈ పెయవతఠతారికలోని స్పష్న వృత్తాంతమును మనము 
చక్క_శాం బరిశీలించువార మగుదుమేని తిక్క_నసోమయాజి 
సాథి పాయ (పక టనము నెంత ప ముగాం జేసి యున్నా (డో 
స్పష్టముగాక మానము. ఈస్వష్ప్న వృత్తాంత మోతనికి. వితృ 
భ_క్రివిశేషముగాం గలదని తేటపజచుచున్న ది. తనపితృభ_క్రిని 
భోకమునకు వెల్ల డించుకొజుకే స్వప్న వృత్తాంతమును జొప్పించి 
నాండు, తిక్కనతం డ్‌ కొమ్మనామాత్యుండు త్‌క్కన బాల్యము 
ననే వృతి నొందియుండును. తిక్కన యిట్టిపవితమైనభ కిని 
జూపుట కదియే కారణమై యుండు నని నాయభ్శి పాయము. 
ఇందు హరిహర నాథుని స్వరూపము నెంతో చక్కా వర్షించి 
యున్నాడు. చేప్రినకును దనకును నడుమను దనతం డిని |బవేశ 
వెట్టి వానిమాలమున దేన్రనిం|బత్యతుము గావించుకొని “కతి 
పతిత్వ వరత వచ్చితి. దిక్క-శ ర్చ” అని యతండే కావ్య 


తొమ్మిదవ య ధ్యాయము తరగ 


మంకితము చేయు మని యడిగి నట్లుగా చెప్పినది |పౌథఢాముగా 
నున్నదనుటకు సంశయము లేదు. తిక్క_నసోమయాజి తేనకుం 
గలవైె దిక మార్చ నివ్ల మగువ ర్తనమును, వారిహరులయెడ భేదము 
లేక సమభ కి క నలిన యుండుటయున్సు. స్నృగియించి తశుభయ 
సగుణమూర్త దేవతయ/స వాివారనాధునియెడం దనకుం ౪ 
నిరంతరభ క్లితో+ గూడుకొన్న యాత్నానండదానుభనమును 
లోకమునకు. చెలిపిన విధము మిక్కిలి (పౌ,ముగా నున్నది. 
ఛాంతము పంచమవేన మని (సిద్ది జెందిన గంధ మగుట చేత? 
దానిం చెనిగించునపుగు దనకును దనవంశేమునకును గల శేష 
త్వమును, దేనతాభ కి మొదలగు వానిని (బకటింపక యున్న 
చో దినగం* ము సన్యజనాదన ణ ప్నాతేముగా దను కుఎంపుతో 
సోమయాజి స్వ యశిష్టత్యమును (బకటిం నుకొాన: సశ వలీ విత 
(గం ఫకారుండు సూచిం చెను. ఇదియే నిజమెన యెడల ిక్క_న 
వై దికమార్ల నిష్టమగు [పవ ర్భ్వనము కల్ల యసి తేటపశం గలము. 
అభినవదండి దేకుమారచకి[తమునం దిక్క-ననుగూర్చి చేసిన 
వర్ణనము తిక్కనసోమయాజి చెప్పుకొన్న వై దికమార్లనిష్థమగు 
వర్తనము కల్తిగాక్‌ సత్యమైన దె యని వెకోళ్ళ సు 
చున్నది. కాని యాక ఓ జీవిత గంఫకారుండే భుతటయొక-వోట 

(6 కొని స్వష్నములను నమ్మి వానిని (గ్రంథస్థముం జేసినయాం[ ధక వు 
లలో నీతడే మొదటివాండు. భగవదుపాసనాపయలకు 6 దన్మూలముగ 


నంతిఃకరణపరిపాొకము గలిగి యిట్టిభ *వదను గవానూచ క స్వప్ప ౦బు లగు 
టయు ఏశేపుపువాత్తులు లభ్యమగుటయు వెసర్ది కమలే యని యాస్టికుల 


౧౧౨ తిక్కన సోమయాజి 


కు విశ్తేష్షించి పెప్పవలసీనది లేదు సోమయాజియా ఐట్రియు పాన నాబలంబు 
౧ 5 సరకు ల! న్స ని "63 0 
న విజ్ఞానసంపన్ను (డై భాగతర వాస్యాస్టములం చెలిసీకొని వేదముం (బక 

చిన చతు గానన్నప్రతిస్ట్ర నంది యుండె నని శౌప్పుంకు సందియము లేదు. ** 


* * ఉఓ సనసోమయాజికి వేదాంతాది శా సృములందును, సాంఖ్యయో గాది 


(ట్రా 
శా స్రుములలోపలను గలవి శేప. పొ డత్యము కాంత్యానుళా నిక పర్వమ లను 


త క్యానపర్వములలో దలత్తి న్‌ముం జొ ప్పెడూ నితెవాషా దులవలనం౦ గో వదరంబు 


లుగా *లవు, పొరోం గిగమినూ ౧సాకా.న ము చా” యు రిచా 
వు, పా ప్‌ (౧ త్ర ఉ ర్చి డని 
సోవ యాజి జ నపండిగులతి ( జేసిన సంచాదాదికము వలనం గోరం 


బగును_ అట్రివాని వివరములు (గ్రంథిస్రములు గాకున్నను), అట్రిసంచాదములు 
విపయముమా[తఇము సోవమచేవరాజీయము మొదలగు (౫౦థములలో ఇంత 
ఏవర౧పం బశయిన్న దాని నే నీవ - పకి టించితిని ? 

అని వాసి యుంశను. ఇన్ని శాస్త్రములు చదువుకొని యిన్ని నాం 
(వదాయములు దెలిసియుండి ఎుంతవిజ్ఞానసంపన్ను. డై న వేద వేత్త 
యాకాలమున వైదికిమార్డనిష్టమగు వర్తనము గలిగి యండో 
ననుట ట్ట సతు న. 'వదాంతత త్త్వరహ స్యంబు 
లు, చిదచిద్వి వేకంబుల ధర్మాధర్శంబులు, రాజనీత పశారంబు 
యి ఛభారతవిరుల (చుభావంబులు మొదలుగాగల ఖం 
ముల నాగథానని మోదముం గొగయు నట్టుగా డెలిపి 
యాం ధ పపంచము నుద్దగించుటయె తిక్కనసోమయాజి మనో 
సంకల్పమై యుండెను. అందుకొఅకే యామహానుభావుండు 
మహా విత్వ దీవోవిధిని బూని సాత్యవ లేయుని సరన్తృంంచ 
“యీదృశంబు లగు పుణ్య్మపబంధములు _ బెవసన్నిిం (బశం 
సించుటయు నొ క్క్యా రాధనవికేషంబుగాం దలంచి 


తొమ్మిదవ యధ్యాయము ౧౦౩ 


క, వారిసారనాధునకు మరు 
త్సరిదా కల్పితమనో బ్బ చరణ శిరన్సుం 
దరమూ ర్లికి భావనత 
కృరచేతోయు క్త భ క్షపగతంతు న కుకా,” 
తాను “విన్న పంబు సేయు ెణుంగుగా నంతస్పన్నిధిం గలిగించు 
కొని యమ్మసోశా న్యంబు నర్గంబు సంగతంబుసేయు వా౭డై. 
“క్క జలనిధిపీ నువర్న్యూ ధర 
+ 
కలిణ జనన శేళి కాతు కన్య కాన్న 
_కృలలిత సౌందర్య స్సుర 
దలఘుతిను _స్ర్రీసనాథ వారివారనాథా 1? 
“దేవా దివ్యచి త్లంబున ననధరింపు” మని హరిహర నాథుని 
(బనాదాఖిముఖుసి గావించుకొొని , విరాటపర్వము మొదలుగా 
స్వన్రారో హణపర్యంతముం బదు సనుబర్వముల నాం|థకరించి 
వ | 
యూం(ధ బెం యుల నుద్దరిం ట్ర 
“చ. పగమపదాప్తిహేతు వగుభారతసంహిత శాన కాదిథూ 
సుగవగు లింఫునం గరయగుచోొప్పనం జెప్పి వారు మోదసం 
ఛరితత( బూంది యక్క_థకు (బాంతిగ సర్చితు 6 జేసి రర్మిలిక 
వారివాగచాథ సస్వోభువనార్చిత నకా దయం జూడు మెప్పుడుకా.” 
అనుపద్యమున హరిహర నాథుని సదయానలోకనముం బారి ంచి 
ఆల ర్య రక 
స్వన్రారొవాణపర్యాంతమున నున్నమాలినీవృత్తములో “సం 
భృతానందభావా” యనుసంబోధనమున దాను మొదట. 
గోరిన “బ్రహ్మానంద సంభృతిని" వచిం చెనే. 


౧౦౪ తిక్కన సోమయా జై 


తిక్క_నసోమయాజి కాలమున నెల్లూరున వారిహరాల 
యము గల దనియు నాతనిపేరటనే తిక్క_నసోముయాజి తన 
భారతము నంకితము గావించె ననిచెప్పెదరుగాని యది యథా 
ర్భము గారు. తిక్క_నసోమయాజకాలమున హరిహారనాథుని 
యాలయము నెల్లూరున లేదని చెప్ప వచ్చును. తిక్కనసోమ 
యాజిచే భారతమున స్పృరింపం బడిన హారిహరనాథుయు హారి 
హరులకు భేదము పాటింపని యడై (తుల కుపాస్యుండును 
హారిహారుల కథినాథుండు నగుస గ్యశ్వరుండని పిరాటపర్యము 
లోనియవతారికనుగాని యాశ్యాసాద్యంత పద్యములను గాని 
విమర్శించి చూచినపకుమున బోధపడయలదు. నన్నయభట్లార 
కుయను తిక్క_నసోమయా జియును సకకాలమునం నున్న వారని 
కథలు కొన్ని కనిజీవితములందాను కన్లులచగి తమునందును 
నుదాహరింపంబడుటయగాక్ష కవిజీవితములం చడావాదమె 
సిధ్ధాంతముచేయం బడియున్న ది. కొని నూతన పరికోధన 
ములవలన నాయిరునవురును సమశకాలికులుగా రనియు నిరువుర 
కిన్నూరుసంవత్సరములు కాలభేదము గలదనియు స్పస్థ పడినది. 
కావున నాకథ లన్నియు నవిశ్వాసప్మాతము లై న్యర్థము లై 
పోయినవి. నన్నయ పదునొక ండవశ తాబ్ది మధ్యమునను, తిక్కన 
పదుమూం.ండవ శ తాబ్టిమధ్య మున నుండిరి, 

ఈ మహాఛారతమును రచించునపుడు తిక్క_నసోను 
యాజి చేసిననియమము మజియొక్క_టి గానవచ్చుచున్న ది. 
వదియన, 


తొమిడవ య ధ్యాయము ౧౦౫ 
గీ కథ జగత్ప్ర సిద్ధి గావునం బూర్వప 
ర్వార్థ్యయు_క6 జేయు నట్టయెడెల 
యత్న మించు కంతయైనను వలవు 


వలసీనట్లు చెప్ప వచ్చి యుండు” 


అని చెప్పి సోమయా- (గం నము | పారంభము చేసెను, 


అనలా ఛారతకధ జగిత్చ,సద్ర మైనది; కావున బూర్వ 
ప ర్యార్ధములను సందర్భింవం జీయునప్పుం యత్న మేమా 
మక్కి_.రయుండ దనియునుు, ఇస్థాూనుసారముగ సందర్భము 
పొసగింపవచ్చు నని చెప్పినప ద్య సంగాని మజియొండు గాదు. 
-ఈ పద్యమును బుర సృ_రంచుశొనియ కాబోలు సోమయాజి 
భారతము. దెసిగిం వచో మారృకయైన మూల్మగంఫమును 
ముట్టక యె యూశళు ఛార నిరంకు3 పజ * "చేసి యున్నా 
డన్నుపనాద మొకటి లోక ముతో వ్యావీంచి యున్నది. ఈ 
వెలులపఛారతము ౩ష్టపడి సావాొముగా నాలోచించి 
చక్కలాం 'చెయంబడిన గంధ మగాని జనులనుకొనునట్లు మూల 
(గ్రంధమును ముట్లక శెఆలోం గూరుచుండి నోరికినవచ్చి" చ్లుల్లను 
చేయబడినది శా దని”వులచకితెిమునం దీయంబడిన సమాథా 
నము సమంజసమైనదిగా నున్నది. గెొక్కనసోమయాజి యీ 
భారతమును జెప్పు నప్పుకు దినిని వాయుటశై సిర యింబడిన 
వాయ కుమ్మురగురునాఘం డనిచెప్పుదురు. ఈగురునాధునకు 
చెప్పిన దానిని మరల నముగక (వాయ గలశ_క్లియున్న దట, 


౧౦౬ తిక్కన సోమయాజి 


ఈ భారతమును రచించునపుడు తిక్క_నసోమయాజి తడనవుకొన 
కుండ గవిత్వము6 జెప్పెద ననియు, తానొక్క-సారి చెప్పినదా 
నిని మరలం జెప్ప ననియు, చెప్పినదానిని మరల మార్చుకొన 
ననియు, (పతిజ్బ చేసి నట్టునుు చెప్పినమాటను మరల నకుగక 
గురునాహసుంకు వాాయుచుండంగా శల్యపర్వములో (చుధమా 
శ్వాసము కడపట సవాబే తతత నకును చంఫినకరువాశ 
నుర్మ|ోధనుండు శొలగిపోయె నని ధృతరాష్ట్రనితో సంజ 
యుండు చెప్పు ఫఖభాగమున, 
“క పలసపలనిమాక లో గా 
ల్నిలువక గుజ్జంబు డ్‌ నీకొడుకు గదా 


ఇ లిత్రభుజుడగుచు నొక్కండ 6 

వొల6౯గి చనియె.__ 
అన్న ంతేవజకుం బద్య మును జెప్పి తరునాత నేమియు దోంచక 
గిక_న “ యెమిచెప్పుదాన్లుకునాభా” యని కువ శ్రరగురునాథు 
నడిగి నట్లును అతం డదితన్నడిగిన్నపశ్నగా భావింపక పద్య 
ముతో జేర్చి “శెలయగి చనియె నేమిచెప్పుదు న్లురునాధా” 
యని వాసినట్లును, అప్పుడు గిక్కనసోమయాజి తన్న పతిజ్ఞ కు 
భంగమువచ్చె నని ఏెంొం ముచుండయగా “గమిచెప్పుదు న్గురు 
నాథా” కవిలేఖకునిగూగ్సి యుబేశించినది “కురునాథాి” యని 
ధృత రామన కన్వయించి యా పశ్నయ పద్యపూర ణమున 
కనుకూలించె నస గురునాహుం డాతని నూరాలి నట్లును ఒక 
వీచుకథ కలదని యాం, ధక సుల చరి, తమునందు |గంధసముగా 
ఎచ్చకథ కలదని (ధక వుల చర్ని తమునం (గంధస్ట 


తొమ్మిదవ యధ్యాయము ౧౦౭ 


వింపయిడి “శ్రీమహాభారతము నాం ఫీకరించిన యీమహోకవికీ 
చిజుపద్యములోని యల్పభాగము తోంచకపోయె ననిసాధిం 
చుట కీకథపనికిరాదు గాన లిక్కన యాహఘభారగా కవిత్వము 
చెప్పగలవా? దనిస్థాపించుట కై యోాక క ల్పింపం బడె నని 
మాత మూహాంప6 దగి యున్న దని యాం! ధకవ్రులచర్ని త 
మునం దెసనూధానము చెప్పబడి య్నూది. ఈపద్యము 
మూలముననే గురునాగుం శతొకయు జన్న మెల్రినాడు. ఈ 
పద్యము నుషా భారతమునం దిక్కనసోమయాజి (వాయ కుండే 
నేని కువు సరగురునాధుండు జన్నమె త్రకం౦ె యుంసును, 


తిక,_నసోముయాజికి6 ప గ ంకుు లేఖకు. 
డుగా నుండె ననుట సత్యము గాదు. గిక్కన చేసిన పలిజ్ఞ 
మాటయు సత్యము కాదు, లిక్క_న వూర్వాపర సందర్భము 


న 


లను జక్య లగా నాతోనే కవిత్వము చెప్పినవాంయగాసి కు 


| 


(గతిజ్ఞ తం 'జెప్పినవాలా) "కాడని యీ | కిందివిష యమును బట్టి 
స్పవవడలో లదు. 
0 

ఒకసారి. చెప్పినవిమయమును నుగలం జెప్పవలనసివచ్చి 
నప్వుగును, పూరో్టడ్వార్థమున కనువాదముణ డీయనలసినప్పు 
డును తిక్క-నసోమయాజ తొలుతం జెప్పినగద్యపద్యములనే 
మరల జెప్పుచు వచ్చెను. మజియు నొక పకరణమునం జేసిన 

జ జ 9 జు 

వర్ణ నము మజియొక (వకరణమునఈ 'దచేయవలనివచ్చినప్పుడు 
(శుక రణానురూపముగం గం చెము మార్పు చేసి మున్పటిగద్య 


౧౦౮ తిక్కన సోమయాజి 


పద్యముల నే వాడియున్న వాడు. ఇట్టి పద్దతి భారతములో 
నుంచుటయగాక తానుంచియించిన నిర్వచనో త్తరరామాయణ 
లోని పద్యములను సై తము నించుక మార్పియు మార్పకయు 
సందర్భముగలిగినపు ఛారతములోం జొప్పించి యున్నాండు. 
ఇందులకు. గొన్ని దృష్టాంతములను జూపు చున్నాండను. 


(దోణపర్వమునం దభిమన్యుండు చంపంబడినతరువాత 
భర్గ రాశానకు దుఃఖ పశమనముగా కృష్ణ దై పాయనుండు బో 
ధించిన హోడశ రాజచర్ని తమును చెలుపు నట్టి పద్యముల నే శాంతి 
పర్భమున బంధుమరణా _ర్లిచేం దపింపుచున్న ధర్శరాజునకు 
గ దా గ జాం డాక ఇను జెప్పవలసినసందర్భమున( ౧గాందుసపజ్‌ చి 
యున్నా (డు. 

విరాటపర్వ్యము ద్వితీయాశ్వాసములో రీచకుండు తన 
యెడ మోసావేశపరనమండై నపు డాతని నదల్చుటకతై (గౌాప 
దిచేం జెప్పించిన, 
శా, దుర్వారోద్యమ వాహువికరసాస్తోక (ప్రతాప స్ఫు 

ద్ర ర్వాంధ (ప్రతివీగ నిర్మథనని ద్యాపాగగు ల్మల్పితు 

బీర్వాకాకృతు శతేవు రిష్ణు నినుదోర్సీలా నిబ్బంభ్చించి గం 

ధర్వుల్‌ (పాణము మానముం గొనుఓ తథ్యం బె"మెెయిం గీచకా1!” 
అనువద్యమునే | శాపదితనభంగపాటును భీమునితో విన్నవించు 
నపుడును తాను గీచకుని ట్లదల్చితి నని చెప్పుసందర్భమున 
సీపద్యమునే మరల చెప్పి యున్నాడు. 


తొమిదవ యథభ్యాయము ౧౦౯ 
బా గ ర్స్‌ 
ఉద్యోగ పర్వములో కారవులకడకు  |శికృమ్లునిరాయ 
చారిగా' బంపీనపుడు పాండను లేవురును తమతమాయభ్శి పాయ 
ములను వేటు వేఆ కృష్ణునితో జెప్పునప్పుడు భీముడు దన 
మాటగా. జెప్పినట్లుండు, 
“తే, అన్న దమ్ములమై యుండి యకట మనకు 
నొరులు దలయె త్తి చూడ నొండొరులతోడం 


శెనగ వీటికి నీవేల పెద్దవారి 
బుది విని పంచి కుడుచుట పోల వొకే 
థి 


అనుపద్యము న (స్రీ పర్వములో గాంభారికి. నోపశాంతి కలిగిం 
శుటనై వినయముతో భీముండు (పయలత్నించి నపుడును జెప్పీ 
యున్నా (డు. 


విరాటపర్వములో (వ నమాశ్యాసమున విరాటరాజు 
తేనకూ(తు రగును త్రరను నాట్యశితు నై బృహాన్నల కప్పగించు 
టె రప్పించునప్పు మ్మ నం వరించిన, 


(గర్‌, అల్లదనంబున ననువు మెకొన6 జూచు 

నడేపుకాంలికి వింతతొడవు గా 

వెడనెడ నూలారి వింతమె యేర్పడ 
దారనివభులలో నారు నిగుడి 

నిట్టలు (దోంచుచు చెలవుల క లమేర 
'లెల్లను జిగియెక్కి_ యేర్చడంగం 

దెలుపును గప్పును వెలయంగ మెఆుంగెక్కు 
తౌరక ౦బుల6 గల్క్‌తనము దొడర 


౧౧౦ తిక్కన సోమయాజి 


అ. జరణములును నడుము. జన్నుులు. గన్నులు 
జవ్వనంబు చెన్ను నివ్యటిల్లు 
చునికిం దెలుపుచుండ ను త్రర సనుద౦చె 
నలరుమరునిఫువ్వుటమ్మువో లె.” 


అనుపద్యము నె శాంతిపర్వ _ప్రధమాశ్యాసములో సృంజయ 
రాజు కూంయతును నారదుంస మోహించనకి ఇను జెప్పుచు దాని 
వర్ధన సేయుచు నా(టనెలదిగీతి 33 ఈ పాదములను ““ఉపికి 
'దెల్ప సృంజయునిపు త్రి) మెలంగు వి ధంబు నారదునకు దగు 
లొనర్చె' అని మార్చి (పయోగించి యున్నా (యు. 


భమ్మపర్వము మొదట సంజయుడు ధృత రామునకు 
భీమ్షకరతల్పగమనమును జెప్పునప్పుడు (వాసిన 


ఒఫీ, అత్మియోధుల కెల్ల నాధార మగునటి 
వ నస్త్రంబు లాథార మయ్యె. 
బరశు రామునకు చేల్చరియైన తనయం 
గలి” భంగంబు శిఖండిచేతి 
జనపతి దనునచ్చి మునుజూద -మెంనరిం చెం 
దాను గయ్యం ఫుజూదమున. నో జెం 
దనయార్చు కెలుగునం దలకు బ్‌ రలు 
వొంగ నొఆఅలుచు నేలకు నొఆలౌ నేండు 


ఆ. తీ వవాణజాలదిప్తులు పరగించి 
పాండు తనయసెన్యబహుళతమము 
లీల బదిదినంబు లోలిమె విరియించి 
యధిప భీవ్ముభానుం డ_స్తమింటచె.)? 


తొమ్మిదవ యధ్యాయము ౧౧౧ 


అనుపద్యములో గ గడపటియాట వెలదిగీతినే (స్రీ పర్వద్వితీయా 
శా్యాసమున గాంఛారి భిమ్మం గూర్చి సన. గృమ్షనితో 0 
జెప్పునప్పుడు మూడునాలుగు పాదములలోనుండు “పదిడినం 
లోలిమై విరియించి యధికి యనుపదములను *పదిదినములు 
దోలి వినోడించి యనఘి యనుపదములతో మార్చి వాసెను, 
(దొ'ణపర్వము తృతీయాశ్వాసములో సై ంధవవథార్థ మర్దునుం 
డరుగుచు ధర్భరాజును బట్టి దుర్యోధనున కిచ్చునటులు దో 
యుండు జేసిన పతిజ్ఞ మనస్సునకు? దట్టంగా సాత్యకిం బిలిచి 
యాతనిరత.ణార్థము నియోంగించు నప్పుడు చెప్పిన 
(క్ష me 'లెంతేయు 
ననుకూలము లయ్యె లుతు మావావమున "నేం 
జనియెద (ప్రతిజ్ఞ దీర్పంగ 
ననఘా ధర్మసుతురతి క రుగుము నీవుక్రా.”” 
(క, కనుసీంధు రాజవధయును 
మనుజాధిపరతణంబు మనక్‌ సరియ కా 


వున నేనొకపని నీవొక 

పనిమేకొని చేయు టరయ( వాడియ కాచే. 
ఆ. ఏనునిలిచినట్ల కా నూజడిల్లు నీ 

వున్న నన్న శేళ్ళరో త్తముండు 

నిర్భరుండ వగుము నీవు నాదెస నాకు 

వారి గలండు గల డి యచట నితండు. 


వ, ఎల్లభంగుల రాజరకు ణార్భంబు గా నీకుంబోవలయును, బర్మాకోమ 
ధుర్యుం డగు నాణార్యుని ప్రతిన యెణుంగవే యనుటయు, ”” 


౧౧౨ తిక్కన సోమయాజి 


అనుపద్యగ ద్యములనే ధర్మరాజు సాత్యకి నర్జునకుం దోడ్పడం 
బొమ్మానినప్పు డతం డతనిశో సనిసమాచారము జెప్పుసందర్భ 
మున (బయోగించి యున్నాండు. అప్పటిమాటలే యనువా 
దమునం జెప్పుట యెంతయుం. జతురమై యుండెను. 
కర్ణ పర్వము (పధమా గ్యాసమునం గర్జుని దినయుద్ద 
మున శల్యుసివోరు వరి ంచుసందర్భమునం (బియోాగించిన 
© 
(సీ. కమలాకరమునీలం గలంచియా జెడు గంధ 
దంతావళము 'సముద్దండతియును 
దరమిడి మృగసముత్మ_రము ఘోరంబు గా 
వధియించు కంఠీరవంబు చేప్పు 
నీ సారణ్యంబు నిర్భ రాటోపతి. 
గాల్బ్పుదావాగ్నియు౫(కమంబు( 
(బకటవి కాంతి. బుర(త్రయబును సమ 
యించుఫాలాతునియే డ్చేజయును 
“ఆ, బోల్చం బడియెనప్రుడు భుజగర్యశార్య(ప్ర 
తౌపదుగ్గమ(ప్రకోపములకు 
మ(దవిభు(డు గోలుమసగి శాత్రవనెన్య 
వానన కేళి సల్చునవసరమున) 
అనుపద్యమునే యాంటవెలదిగీతి మొదటి పాదమున 
“6 పోల్పంబడియెనపుడు” అనుపదములను “ వోల్చబట్టుగాలి 
అనుపదములతో మార్చి లే ల్యపర్వ_ పథమా శ్యాసమున శల్యుని 
యుద్ధమును వర్ణ ంచుచోం జెప్పియున్నా.డు, 


తొమిదవ య ధ్యాయము ౧౧౩ 


ఇం నిర్వచనో త్తరరామాయణములోని పడ్యములను 
గొన్ని టిని మార్చియు, మార్పకయు ఛారతమున (బయోగిం 
చినవానిలో నొకటిరెండు దృష్టాంతములను జూపి విరమించు 
చున్నాను, 

“చ, గుణమున ల.స్తకంబునను గోటియుగంబున6 గేలం దారం ఫీ 
వణముగ నుప్పతిల్లి రభసంబున రేంగినమాడ్కా 6 దీ(వ్రమా 
గణనికరంబు లొక్కాట న రాతిబలంబుల౯ గప్ప కార్‌ సరి 
క్యణనము రోదసీకువాగకగ్పరము౦ బగిలింప నుగతన్‌.?” 

ఈపద్యమును నిర్భచనో త్తరరామాయణములో మూడ 
వయాశ్యాసమున మొదట [_వాసియున్నాండు.. దీనినే విరాట 
పర్యములో నైదవయాశ్యాసమునం గొం చెము మార్చువేసి 
యీ కిందితిగాం (బయోగించి యున్నా (డు. 

“చ, గుణమున ల స్తకంబునను సోటియుగంబునం గేలం జూల భీ 
వణయుళ నుప్పతిల్లి రభసంబున నేంగినమాడ్కి 6 దీీవమా 
గ్రణనికరంబు లొక్క-ట నరాతిబలంబుల6 గప్ప గాండివ 
క్యణనము గోదసీకుహరకర్పరముం బగిలింప ను గత్రణాంి? 

ఇందు “తారి ఆనున డి “చాలి గను “శార్‌ జ్ఞనికరణని మను 
నది “గాండివక్యణనము గను మార్చ బడనవపి, 
మజియు గిక్క_నసోముయాజి, 

“మ. కలలాం దోయధిస ప్తకంబు గికివగ్గం బెల్ల నూటాడె సం 
చలతఠం బాందె వసుంధ రావలయ మాశాచ్మక మల్లా డెం గౌం 
దలంమందెం (దైదశేందుపట్టణము పాతాళంబు ఘూర్షిల్లె నా 
కుల మయ్యెం (గవాతార కౌకులము సంవోభించె నా వేధయున్‌” 

అనునిర్వచనొ త్తర రామాయణములో నై దవయా శ్వాసము 
8 


౧౧౪ తిక్కన సోమయాజి 


లోని పద్యమును మార్పు చేయకయె విరాటపర్వములో ' 
నాలవయా ళా సములో [(బయోగించి యున్నా (డు. 

నిర్భచనో తర రామాయణములో నాఆజవయాశ్యాస 
మున దేవదానవ యుద్ద సందర్భమున రచియింపంబడిన 

ఓమ, పటు వేగంబున శాతభల్ల చయసంపాతంబునక౯" మింట మి 
క్కు_టమె పర్వ భగద్దగీయ రుగుచుం గోపంబు రూపంబు లై 
చటుల క్రీడ జరించు నట్రిషవురుకా శార్యోన్న తిం బోరి స 
తె టదగ్ఫ్నోద్దతు లై పగస్పగజయా కాంట _పచండంబు) క్‌. 

అనుపదడ మునే రెండ నపాదమున ““పర్వధగద్ధగీయమగునున్‌ ల 
అనుపదములు. మంటధగద్దగయనన్‌ ” అను పదములతో 
మార్చియు నాలవవాదమునందలి * పరస్పరజయాశాంతా 
పీచండంబుగన్‌” అనుసమాసమును “బరస్పరజయాకాంతుం 
(బచండంబుగన్‌ ) అనివ్య స్రపదములగల జేసియు విరాటపర్వము 
మూడవ యా శ్యాసమున దమ్నీణగోగవాణ యము వంగరి 
(బయోగించి యున్నా (యు. 

(శా, (శావ్యం బై చెల.౯ గ ఖీరమధురజ్యానాద ముద్దారువీ 
రవ్యాపార నిరాఢతం (బలిళ రారంభం౦బు నుర్దించుచు౯ 
సవ్య(పెథి దృథాపసవ్యగతి నాళ్చర్యంబు గా “నేయుచు౯ 
దివ్యాత్త్రంబుల. బోరి రిద్దణును సాదృళ్యం బద్బళ్య్వంబుగక్‌ ౩) 

అను నిర్వచనొ త్రరరామాయణములో జతుర్ధా శ్యాసమున 
రావణకు బేరులకు జరిగినయిద్ద సందర్భమున (బయోగింపంబడిన 
దానిని మాగ్చేమియు జేయక యే విరాటపర్వపంచమాశ్వాస 
మున ను త్రరగోగవాణమున దోణార్జునసమర వళ్ళ నమునం 
జొప్పించి యున్నాండు. ఇట్టివానిని పెక్కులు చూపవచ్చును. 
(గంథవి _స్తరభీతిచే వానిని విరమించుచున్నా ను. 


తొమ్మిదవ యధ్యాయము ౧౧౫ 


నన్న యతిక్క_నాదులు సంస్కృత మహాఖభారతమును 
యథా కమముగా నాం శకరింప లేదనియును, మాతృక కు 
సరిగా నుండక పోవుటయగాక మూలముణోనిపెక్కుఛాగను 
లను బెనిగింపక యు సంగహపజిచియు. నిచ్చానుసారము 
రచించినారసి యిమ్చటిపండితులు పొందయి వోయాకోవ ణము 
చేయుచున్నారు. వారిపద్దగియ వీరికి బోఢపడనట్టు ౧న్పట్టదు. 
ఆంధ భారతము సంస్కృత భాగతములోనిక ) ను మూ. తము 
గైకొని స్వతం త్రశాన్యముగా (వాయయివన గ ౫” గాని 
శేవలము సంస్కృతభారశమునకు భాపాంతగీకరణ నునుకొ 
నుట వెాగ బాటు, అప్పు!" సంస్కృతే భారతకు నన్నయతిక్క 
నాదులకాలములో నిళ్లై యున్న దనుకొనుబ మత మొక పాం 
చాటు. తిక్క_నకృత భాంతమును సంస్కృతమహాభరతమునకు 
ఛభాపాంతరీకరణ మనితలంచుల విక్క_నయెడ మనము నెయు 
నపశాధముగా. బగిగణొంపవలయును, సంస్కృతమహాభారతము 
నుండి క గనుమ్మాతేము కాల మూలములో వేని యర్థాలం 
కారములునుు రసభావములును, మానవస్వ భా నవర్ష నలును 
విచ్చలవిడిగా బెంచియు నూలములో విసుగుపుట్టిం చెను 
న నేక దీర్భ క థానక ములను నర్జ్శనలను, వెదాంతఘట్టములను 
సంగహపటిచి యు, నిరంకుశివృత్సి గైకొని మూలముకం₹ 
ను వేయిరె ట్లధికమనోహరముగా నుండునటుల రచించిన 
స్వతం తవుహాకావ్యమని యే చెప్పం దగియున్నదిగాని మట్‌ 
యన్యము గాదు. తలిక్క_-నసోమయాజి సంస్కృత భారతములో 
నున్న దానిని ముక్కుకు ముక్కలాం దెనిగించి పెట్టియుండిన 


౧౧౬ తిక్కన సోమయాజి 


యెడల నియాం|ధభారత మింతేయు_త్తమెోా త్తమ కావ్యముగా 
నుండక యె పోవును. సంస్కృత కావ్యములను ఛాపూంతరీకరింప 
వలసినరీతి నిష్పటిపండితులకంచు నెక్కు_వబాగుగా నెటింగిన 
వాంటడె గాని యల్పుడు గాండు, ఈసందర్భమున నే (వాయుచు 
విజ్ఞాన సర్వస్వసంపాదకు లగు గీయుతకొమత్తాజు లక్ష్మణరావు 
జంతు కస సంస్కృత భారతము బంగార పుముద్ద వంటిది. 

ఆంధ భారత మాముద్దలోనుండి కావలయునంత టంారమనో 
దీసికొని స్వర్ణ కారుః బుద్దివై భవముతో( జేయయిడిన చక్కని 
సువర్ణ కమలము వంటిది. ఉథయభాంతములలోని యీనేదము( 
జూపీ స్వర్ణ కారుని బుద్దివై భవము వైల్ల డచేయుటయె మాయు. 
ద్ద్లగము.' అని యొక-చోట (వాసి యున్నారు. ఇదియెంతయు 
సయ్వుక్షిక మును సమంజసము నై నవాదము. అంధకవుల చరి 
(తములో భగ వద్దీతీలను సౌసిగింప నేలేదవ | వాయం౭ బడియెను, 

డిక్క_నసోమయా జ దానిని ముట్టకపోలిదు. దానిని గూడ 
స్యగహముగాం చెనిగించియే యున్నా డని క్రీ ర్షిశేషుతై న 
న త్రఘుంటము వెంకటరంగతా (సి గారు తాము _వాసినవిమర్శన 

పీకనలోని దాని నిదిగువ సతు "చున్నా డను. 


cc భ గవద్దీతి వీతండు తెనుగు సేయక యు పేకీించె నని జనపతీతి 
కలదు గాని యది యట్లు గాదు చానింగూాడ సంగవాము౫ దెనుగు౧ 
చేళి యున్నా (డు, 
Sa ధర్మ తేలే కురు మేలే సమవేతా యుయుత్సివః 
మామ కా పాండవా ఎవ క్రి మకుర్వత సంజయ. 
అనుభ” వద్దీ తా (ప్రథమన్లో కమును, 
(క, మానుగ ధర్మ కే(శ్రం 
భైనకురు శే త్రమున మహావావమునకుం 


తొమ్మిదవ యభధ్య్యాయమా ౧౧౭ 


బూని మనబలము( ఛాండవ 

సేనయు నిటువన్ని యేమిసేనిం జెఫమాం 
అను కందపద్యమున. దెనింగించి 

(లే, ఇంతపాపంబు సేయంగ చె త్రికొందు 

రయ్య రాజ్యలోభంబంన నఖిలబంధు 

జనుల వధియింప6 దొడంగితి నని రధంబు 

మోదం గూర్చుండం బడియె. జే యూ(6దికొనుచు,?” 
అనుపద్యము పర్యంతము (ప్రథమాధ్యాయ మంత యు టేనింగం చెను. 

వ. ఇవ్విధంబున శోక సంవిగ్న మాననుండును విషిదవివ్వాలం౦ 
డును, త టికు నె శగకరాసనంబులు విడిచి కన్నీరు దొ 
రంగ నూరకున్న సవ్యసాచిం జూచి మధునూదనుం డిట్లనియె. 

అనువచనము మొదలుగా ద్వితీ యా ధ్యాయము. జెనిగంప6 బూని 
సంగవామగా విభూతి యోగాంతము లెనతొమ్మిది య ధ్యాయముల 
సా రాఖిప్రాయము సంకేపముగాం దెలిపి సళశ్వరూప సందగ్శన యోగా 

ధ్యాయ మందలి క ధను, 
(6మ. అతిగువ్యూం బిది నీవు భూరికృప నీయ ధ్యాత్మముం గానం 

వీతి శాకిమ్మెయి విన్కి(గొ తిభమవాసెణా యోగివా ఎర్రక్టయ మై 

యతు ౨శ్వర్యవిభూతి నొప్పు భవదీ యం'బై నరూపంబు సూ 

చు తలం వెల్తెడుంబోలు నేని దయ( జక్రంక (ప్రీతి. గావింప వే” 


అనుపద్యము మున్ను(గా. గొన్నింట. జేటపటీచి పిన్భుటి యధ్యాయమాల 
యభ్రి పొయమును సంగ్రహించుచు మోకుసన్నాాస యోగ(ప్రతిపాదక 
మగుకడపటి యధ్యాయమం౦దు( (బథానమయిన 
ఆలో సర్వథ రాళ పరిత్యజ్య మామేకం శరణ? (వజ 
అనాం త్వా సర్వపా పేభ్యో మోతుయి హ్యామిమాశు.చ 8.” 
అనుళ్లో కమీను, 
(తే, (శందుకొను సర్వధర్మవిక ల్బ్పములను 
నెడల విడిచి దృఢంబుగ చే నొకంద 


౧౧౮ తిక్కన సోమయాజి 


శరణముగ నా కయింపుము సకలదురిం 
ములకు దొలగింతు నిన్ను (బమోదమంద.'? 
అనుపద్యమున దెనింగించి 


ఒల్లో, య్మత్రి యోగోళ్యరః కృష్ణో యత్ర పార్థ ధనుర్గరః 
తత్ర | శీర్ష జయో భూ తీర్జు + నీతిర్మతిర్నల్లిమ॥ 
అనుభ గవద్దీ త్యాంత శ్లో? మును 

ఉతే. ఆధిపయో గేశ్వరేశ్వరు డైనకృష్ణుం 

డును థన్తూరవర్యు. దర్జునుడ నెదట 

+ నిలిచి ౧చ్చట విజయంబు నీతి సిరియు 

భూ * నిత్యంబు లగు నిది నాతెలంపు.”” 
ఆనుపద్యమున నాంధీ9 రిం వను. 

తిక్కనికృతమైన మహాభారత కాన్యభాగ మాంధిభా 
వలో నద్వితీయ మెనదిగా నున్నది. ఇది (పపంచములోని 
యు_త్తమో త్రమశావ్యములలో  నెక్కిటియనుటకు సంశయ 
ములేదు. ఇతని క విత్సమహామాదులను గూర్చి పూర్వక వుల 
యొక్కయు పండితులయొక్క యు నభి పాయములను డెలుపు 
టకంశు సను జప్పందిగిన దింతకంగె నేమియును లేదా, ఆంధ) 
కవృలచరి తమునందు రావుబహాదరు ఏక లింగముపంతులుగా 
రిటులు (వాని యున్నారు, 

“కాని తిక్క_నసోమయాజిశె లిగ సమానముగా (వా 
యుటమా! త సెవ్వగికిని సాధ్యముగాదు. తెలుంగుభా షయం 
జెన్నో౫గంభములున్న ను తిక్క_సోమయాజిక విత్యముత " సమా 
నముగా గాని దానిని మించునట్లుగాం గాని కవిత(ము చెప్ప 
గలిగినవారు నేటివణ కొక్క_రును గనంబడ లేదు. తెక్క_నక వి 
త్వము (దాతమొపాకమై మిక్కిలి రసవంతముగా నుండును, 
ఈతని కవిత్యమునం బాదపూరణమునై. తెచ్చి పెట్టుకొ నెను 


తొమ్మిదవ యధ్యాయము ౧౧౯ 


వ్యర్థపదము లంతేగా నుండవు. పదములకూర్చు మా(తమె 
గాక యర్థ సందర్భమును మిక్కిలి పొందికగా నుండును. 
ఏవిషయము చెప్పినను యు_క్లియుక్రముగాను [పొఖము 
గాను నుండును. ఎక్కడ -నేవెశేషణము లుంచి యీరీతి 
నేపదములు [పయోగించి రసము పుట్టింపనలయునో యోోాకే 
వికి. దెలిస్‌ నట్టు మణియొకరికిం చెలియదు. ఈతనికవిత్వము 
లోకో కృులతోం గూడే జాతీయముగా నుండును. ఈయన పద 
లాలిత్యమును, యు. క్షి బాహుళ్యమును, అర్థ గ “రవమును, రచ 
నాచమత్కృతియు, శయ్యావి శేషమును, సందర్భిళెద్దియు, 
కల్పనాకశ లమును, అన్యులకు రావు” 

(శీమదాంధమపహుఛారతమునకుం బీఠథిక |వాసిన క్రీ ర్రి 
శేషులైన కతఘంటమువేంకటరంగ ౯" స్రిగా రీకవికవిత్వమహి 

“* ఏవిషయమునం జూచినను నిమృహాకవికి సమాన 
డని చెప్పం దగినకెపియొక్కొ..శు_ నిప్పటికి వినంబడందు. ఇంక 
నధికుండు లేడని చెప్ప నేల ఈమహాకవికవనముంగూర్చి 
యెంత సెప్పినం 'జెప్పవలసియే యుండును గాసి [మొక ప్పటి.క్రై 
నం దనివి ద్‌జ. జెప్పి నట్టుండదు sels ఈమహాోః వి (గంథముం 
జూచి చేర్చుకొనవలసిన విషయములు నెన్ని యేనిం గలను. 
ఆంధ భాషాక విత్వ మర్ష మోతనికి. వెలినినట్టులు మటియె 
యాం, ధకవికి నిప్పటికిని. చెలియదనియు, నిరావేపముగాం 
జెప్పవచ్చూను.” 

ఇట్టిమహ త్కార్యమును నెజవేర్చుటచే నాధునిక విద్యాం 
సులే గాదు గొనియాడినది. తిక్కనసోమయాజి యనంతర కాల 


౧౨౦ తిక్కన సోమయాజి 


ములోని పురాణకవులలో వివేవజ్ఞులు సోమయాజిని (బ్రహ్మ 
యనియే పొగడియున్నా రు. 
హరివంశ ములో నొక పెగడ:-- 
ఆఅ ౬-౧ 
(మ, తనకావించినసృష్టి తర్కొారులచేతం గాదు నా చేముఖం 
బునం జా. బల్సి_నం బల్కు లాగముములె పొలాందు నా వాణిన 
త్తనునీతం డొకరుండ నా. జనుపువా త్ల ప్తీం గవిబవ్యా నా 
వినుతింతుం గవితిక్కు_యజనిఖి లోర్వీ జేవతాభ్యర్చితు కా,') 
భీమేశ్వర పురాణములో ఏనాఖకవి. 
కర్ర పంచనువెద మెపరంగు భారత'సంహిత నాంధ9 భావ ( గా 
వింవెం బదేనుపర్వములు విశ్వ జగద్ధితేబుద్ధి నిన డద 
క్యా-ం౦చనగర్శ తుల్య్యున క ఖండితభ క్తి నమస్క_రింతు ని 
ర్యంచితకీ ర్రివైభవి రా జికిం దిక్కనసోమయా జికి£౯.”” 
తీక్క_నసోమయాజి కవివాగ్బంధన మనులత.ణ గంభము 
నొకదాని రచియించి నటు లీ కిందిపద్యమునలనం చెలియు 
చున్న ది. 
(“క్క తెనరెం గవివాగ్భ్బంధన 
మనుభంద౦ బవని "వెలయ వార్ష ముతో 
దిక్కు_నసోమయాజి చెప్పెను 
జను లెల్ల నుతింప బుధుల సమ్మతిగా (౫కు 
తిక్క_నసోమయాజి క విత్వములోనుండు మహద్విమయ 
ముల నన్నిటి వెల్త్‌ మాపి యొక కావ్య విమర్శ గంథముగా 
(నాయుట నాయుదేశముగాదు గావున న్మాపయత్న మించే 
మియుజూపక విడిచి పెట్టనాండను 


సమా ప్త ము. 


“చారం 


ఆంధ్ర భాషాభివర సీ సంఘము, లిబుశెడ్‌,, 
(సారంభము 1907), 


యీ సంఘుమువారు ఆం ధభా హభివృద్ధికిని తన్మూలమున జేశాభి 
వృద్ధికిని ఆంధ్రుల అభ్రీవృద్ధికిని అవశ్య మైన (గంథములను అనగా దేళ జే 
ముల చర్మిత్రముల్ఫు కాస్త _ంభములుు మవానీయుల జీవిత చరి త్రములు 
ఇతరభావలలోని గొప్ప (గంభముల భాసాంతఠరీకరణములు మొదలగు 
(గ్రంథములను తెలుగు భౌపషలో (ప్రక టింప నిళ్చృయించుకొన్ని ఇప్పటివగకు 
ఈదిగువ (గ్రంథములను (యి టించికి సంసఘుమువారివలన (ప్రక టింపఒడు 
(గంథముల న్నీ కంది నియమములకులోబ డీ కొనవచ్చును, 

దందాదారులగుటకు నియనుములు, 

(ఏ) చండాడార్దు (ప్రవేళశయసుము నాబ్లకాల నీయవ లెను. 

(2) దండాదాగకు సంభ్ను ప్రక ఓనలనన్ని టిని పో స్టేజి-గాక నూరు 
పేజీలకు చాల్దణాలచొప్పున నీయబనను. ఒకొ_క పుస్తుకము లియారు 
కొణగాూాన మ. పీ భా పరప ఎతును? 

(8) దందాదాగగువారు నంభఘుము నారివలనఇక మిదటు (పక టింప 
బడబోవు (గ౦ధములనన్ని టిని కొనవలెను ఇదివరకు (పకి టింపబడివ (గంథ 
ములలో వారిప్ర మువచ్చిన వానిని కొనవచ్చును, 

(4) ఒకొక చందాడారు చందాదాా వెలలకు ఒకొక (గం 
థమునకు _పెనవొందజాలరు. 

(ల్‌ ఆయా గంథమునకు తిగినట్టుగను అవసర మైనట్టుగను చిత్ర 
పటములు చేర్చబదును. ఫు_స్తకి ముల నందము? నుండునటుల జేయవలసిన 
(పయత్నే ములు చేయబడును, 

వల్లూరి _ సూర్యనా ఠరాయణరావు, వి.ఎ. బి ఎల్‌, ఎల్‌ ,టి., 
శృ కటరి. 
ఆ _త్తరమాలు వాాయవల సీన నిలాసము:' 
శాదరా పన్లీవీంగు కంపెని, 


185, మాం౦టు రోడ్డు, మదాసు, 


2 


1. భారతధర శ్ర దర్శనము. 

(గంధక ర్త: గవర్ష్మ మెంటు తెలుగు (ట్రాను బేటరగు 
చన్నా_పగడ భానుమూ_ర్టిపంతులుగార్ము షప ఎల్‌. టి. 
తృతీయము ద, ణము, 
నిర్నలచేళాను రాగమునుబోధించు 109 పద్యములు. (పతిఆం్భధ్రుడును చదివి 
రీరవలసీనజే చందాదారులకు రు. 0-1-6 లకు ఇేరులరకు రు. 0.2.0 లు, 
ల్సి సేపోనారాయణరాప త్‌; 

(గంధక _ర్ష;--వేసువరపు రాశుదాసుపంతులుగార్కు బి.ఏ,, బి,ఎల్‌ _, 

ఈ కథ వన యా౦ నటేశమున నాటకరూపమున (పదర్శి పబడు 
చుండుట చేతి ఆంధులందరికిని లెలిసియేయున్నది, ఈగ ంథమునందు 
పీప్వానా రాయణ రావు; షు స్వైమాధివ రావు) రనగోచా* బొన్ఫులును, పీపా 
నారాయణరావు వధయొ స_ భాను యును (పి టింపుడినవి, .న్చుదు 
మధురశె లి. వెల చదంగాడారులకు 0-1-6 ఇ3రులకు 0-2-0, 

(గంధ గ్త;---ద్యూ ౦0-ల-గామమూర్తి పంతులుగారు బిఎ, ఎల్‌, టి, 
జాన్‌ సూతరు మిలు ఆను ఆం-గైయ ప డెతోొ త్తిముని లిబర్టీ ఆను 
(ప్రనీద్ధ (గంధముమొక్కి._  భొపాం ర్రీకణణము, వెల చందాదారులకు 
రు, 0-7-0 లు, ఇతరులకు రు, 0-12.0 లు 
9. మహారావ్న) చరిత, 
లు 

(గంధక ర్ర:-చిల్లరి గ (శినివాస రావు పంతులుగారు బి, ఏ, 

ఏ హైందవుడినను నిన్న గా మొన్న టివగకు స్వరాజ్య సుఖిమను 
భవించిన మహా రాష్ట్ర సోదరుల పవితైచరి(తిమును ఛదువకుండుటు హోస్యా 
స్పదముగదా. నుహాదేవ గోవిందరాన డే మొదలగు మవానీయులచే వాయ 
బడీన (గ్రంథ సహాయముచే మృదుమధుర శైలి ని (వాయబడీన ఉద్ద్రంభము, 

హిందూచేశ పటమును శివాజీ, కానుదాసస్వామి, రాజూ వెం 
కాజ్సీ లౌరాబాయి సాహుమహారాజు, ఏప్వూవాజీ రావు అనాల్యా 
బాయి మొదలగు 28 చ్మిత్రపట శోభితమయి యున్నది, 


లి 


ఇదివరలో ఆంధ్రులు పూందూ జీళ చుర్మిత్రములో షాాందూ మవామ్ము 
దీయ మహాయుగములను మాతము చదివియుండిరి, ఇప్పుడు నుహా రాష్ట్రే 
మహాయుగము చదివితీరవలసీనజే, వెల చంచాడారులకు రు, 1-4-0, 
ఇతరులకు రు, 1-14.0. 
10. ఆంగేయ 7 త 
0 ల. రాజ్యాంగ నిర్మాణచకిః 
(గంథక ర్త" గోపేటి _ $ని రాజు పంతులుగారు బి.ఏ, బి.ఎల్‌, 
మన హీంగూ జేశమున (పస్తుతిమ వనము అనుభవించు శాంతము 
సుఖములకు చాధారథభు తులెన నపరిపాలకుల నాససలగుఇంగా ౦డు 
జీళశముయొక్క_యు పరిపాలకుంగు ఇంగ్లీషగాం పార్ల మెంటు యొక్క_ 
యు చర్మిరముు వెల వందాదాగులకు య్య 0.12.0 ఇగురు రు 1-40, 
1l. ఆ” గ్య శాస్త్రము, 


wen As 
భోగరాజు - హీ భి కతా గా రకరకా కు వీ మ్‌, ఎం, మ్మ సిం చర్య 
తెలుగు భావనలో (పక టింపబ శన ఈశాన్య (గంధమున నకుసాటి 
'వేరాకటి లేదు, 
ఇందలి యం౦ళములు ననము ఊొదయ ానతేచి“డి మెదలు సొయకం౦ 
కాలమువగకు మననిత్యకృత్వములకు సంబంధించినవి. ఆరోగ్షమును కోని 
మానవుడుండడుగ దా నునము ఫీల్పుగాల్సి రునమ్బ్ముతౌ ఒనీస్భ్కు మననుతిను 
ఆహారము మన్‌ అక్కర లేని పదాగములను పార వేయుట్క మన ఇండ్లు 
మనడేహాగోగ్యముు వ్యాధి నివాగణము మొదలగు సంగతులను గురించిన 
(గంధము. ఎన్లరకు బోఖపడునట్టు. వట్టివా ఓలుగాక (పయోజనేరమైన 
విషయములను ఇందు దర్క-గ(వాయ ఎడినపి., 
చెల చందాదారులకు రు. 1.0.0 లు, ఇతరులకు గ. 1.40 


12. అశోకుని చర్ని తము. 


(గంథక _:---బేతఫాడి లత ్మ కాంత రావుగారు, ఇండువేల సంవ 
తృరములకు పూర్వము ఛరతిఖండమనుభ వించు చుండిన ఐశ్వర్యము చారి 
కతలును, పరిపొలనా నిప్రణతయును తెలిసికొనంగలుగు (గ ంథము, ఒక 


శ 


సారిచదివి పౌరవేయక (ప్రతిదినము పఠింపవలసీన (౫౦థ రాజము, వెల 
చంచాచారులకు 0-18.0. ఇరరులకు రు. 1.4.0, 


18. పుథావతి (నవల) 
(గంథక గః: గాటె- (శీజగ న్నా ధస్వ్యామి గారు, 


ఈక ధ శ్రీశివా జి చర్మిత కాలము నా.టిది. దీనియందు (శ్రీశివాజికిని 
విజాపురపు సుల్తానునకు నున్న పరస్పగ భిదములు తరువాతసనరణ్య చక్కగ 
తెలుపబడినవి. (శ్రీ శివాజి మహారాజుయొక్క_అద్వితీయ జేశాభిమానమా 
చక్క-గ వర్ణింప(బడీనది. రామ దాసస్వామియొక్క_ నీతిబోధలను చదువ 
తగియున్నవి, ఆయా సందర్భములకు తగిన వర్ష నలనుశలిగియిన్నది. _కెలీ 
సులభము వెల. చందా దొస్తకు రు 0-12_0, ఇతరులకు 1-4-0. 


14. పశుశాస్ర్రము, 
(గంధక కృ:వేకు ముళ్ల - రాజగోపాల రావుగారు వి. ఏం). 
కృష్ణాజుల్లా న్యవసాయసంఘు గారవ కార్యదర్శిగారగు 
గోపి కెట్టి-నా రాయణ స్వామి, బి ఏఎం గారి యుపోక్టూతిముతో 


ఈ గంథమునందు మన దేశమందలి పశువులు ఇతర చేళమునందలి 
పశువులు, పశువుల యాహారములు, ఏయే పదారములు పొాడపశువులకు 
"పెట్టిన పాలు వాగు గా నిచ్చునో వాని వివరములు పశురోగములకు తగు 
వై ద్యములు ఈ మొదలు గాగలయంశముల నన్ని (టినిబహునులభ శె లిని 
(తానీ మున్నారు. పశువులు గల (పతివారును చదివితీరవల పీన (గ్రంథము. 
చందాదారులకు రు 0-ల్‌_.0. ఇతరులకు రు, 0-10-0. 


15. చీనాదేశ చరితము. 
(గంధక రృ--ాబేతఫవూడీ లక్షీ కాంత రావుగారు, 


పపంచమునందలి అన్ని 'దేళముల చర్ని త్రములును చదవవలనీన యా 
వళ్వ్యశతయట్లుండ గా ఎన్నో విధముల మన జేళశ్రముయొకొ_ పోలఠలికగల చరిత్ర 
మును చడివితీర వలసినదే, వెల చం౦జాదారులకు రు 0.18-0 లు, 
ఇతరులకు 1-4-0. 


ఫ్‌ 


16. రాజ్యాంగ తం(తేము. 


మొదటి భాగము, 

(గంథక ర్త, వల్లూరి- నూర్య నా రాయణ రావుపంతులు గారు, బిబి, బిఎల్‌, 

రాజకీయ స్వాతం త్యములను నిబంధ నానుకూల రాజకీయాందోళ 
నమువలన సంqపాడదించుకొనగలుగుట (పపంచధర ము, అట్రివాక్కులు 
మనపాందూ దేళమీినకును రావలనీయున్న వి, (పజలందతునట్ర యాందోళన 
ము చేయుటకుముందు (ప్రపంచమునందలి యన్ని దేశముల రాజ్యాంగ తంత్ర 
ములను (గంహీంపవల సియున్న ది. ఇట్టి లోపమును ఆం ధలోకము నకు తీర్చు 
కొఆకీ (గ్రంథమును (గంధక ర్త రచియించెను.. వ్రైలిబహుసులభము, వెల 
చందాదారులకు రు, 1-0-0. ఇతరులకు రు, 1-8-0, 

17. కమలకువారి, 
(గంథకి గబా లకి పారనంది వెంకటరమణమూ రి. 
శీ, శివాజీద్మకవ ర్థీ శివ్యాగడమనుకోట పట్టుకొనిన కధ నవలగా (వాయ 
బడినది, -నందడాడారులకొ తూ. 0-100. ఇతరులకు వెల రూ. 1-0-0 
18. రాజ్యాంగ తం తము. 
"డవ భాగము. 
(గంధక _గ్ప:---మ-రా-రా, వల్లూరి నూర్య నా రాయణ గావు 
పంతులుగార్కు బి. ఏ. బి. ఎల్‌. ఎల్‌. టి. 

(గ్రంథకర్తగారు దీని మొదటి భాగమునందు ఆంగ్లేయ రాజ్యాంగ 
తంత్రములును అమె కెసంయు క్త రాష్ట్రము నతివి ప్రలముగ౫ వివరించి 
ఈభాగమునందు తక్కిన అన్ని జేళముల రాజ్యతంల్రములను ఆతి నులభ్‌ 
ఎశేలిని వివరించియున్నారు. శెరిబహుసులభము వెల చండాదారులకు 
0-8-0 ఇతరులకు 0-12-0: 


19. సుటోగారి రాజనీతి శాస్త్రము, 
(గర్జిధక ర్త: మల్లాడి వెంక టరత్న ౦గారు, బిఎ, ఎల్‌, టి, 
ఏయేపద్ధతు లమిద స్వ రాజ్యమును ఏర్పర చవ లెనో తెలుపు (గంథ 
ము. కాలమునకు తగిన గంథము. 
చెల చందాదారులకు రు 0-10-0 ఇతరులకు 0-14-0 


6 
(గంధకర్త:--- చిలుకూరివీరభ[డ రావు పంతులుగారు. 
ఆం థబేళ్లమున తిమ్మరును పేరు తెలియనివారు చేరు. అట్టిమవానీ 


యుని చరిత్రము దరి తాత్భకి ముగ (వాయబడినది, అవళ్యపఠ నీయము, 
ట్‌ 
ఎల చందాదారులకు ను 0-65-0 ఇతరులకు 0_8-0లు, 





పునరు ద ణము కానలనీన గ ౦థములు,. 
~~ ne 


౩ అక్సిరుచర్మితై. ఓ వివేకానందస్వామి జీవితము, ర్‌ సికు_లచరిత్ర, 
6 విడ్యాసా గరుని చరిత్ర, 7 రామమోవాన రాయలవచరిత్రిము, 


శ్రిశవాజిచరిత్రము' 


మహారాష్ట్ర? దేశోద్ధారకుడును హహౌందవ జాతీయచాయరకుడును 
అగు ఈ మవానీయుని చర్మిత్రెము మ-రా-శా. శే. వి. లమ్మణ రావుపంతులు 
© 
సెదరువై టు పేపరు. క్యాలికో బైండు. రంగులపటమాలు, 
వెల గు 1.0.౦0 మాత్రము. 
(పతి ౌందవుడును చదివి తీరవలసిన పమిక్ర గంథము. 
మావద్ద సరస్వతీ పతి కా(ప్రకటన [గ్రంథములు విడివిడిగాను 


వాల్య్యుములు గా బైండు జేయబడియును ఊన్న వి. ధరలు చాలాలగ్టంచ బడి 
యున్నవి, శేటలాగు కావలసినవారు పయివిలానమునకు (వాయవలెను. 


"స్వల్నప్ర తులు మ్యాత్రముక లవు, 


"7 
ముందు రాంబోను (గంథములు, 
కాాందూ చెల ఐశ్వర్యము 


(గంధక రః వేపొసథ్య'నా రాయణమూర్తి గారు బిఏ, 


అఫవూర్వ్మగ౦థము. తెలుగు ఫాపులోనిటై (గంధము ఇదివరకు (పక 
బడలేదు. దేశములోని (ద్రవ్యముతో సంబంధించిన అన్ని వాంశములను 
ము ~C చర్చిం చబడును, 

భూముల మైసలాపద్దల, కూలి, కడ్డీలు) లాభములు ఇండియాయందలి 
క్పీద్ధముశానున్న (దవ్య సంప త్తి, |శమానిభాగము మూలధనము వర్తక 
కాగములయందు సపక్నభా గ సమస్య, కీ-ందూ దేశమున నాకోముల 
ము భాంకినోట్లపద్దతి, సర్క్మారుఖ్యాంకులు, పయి వేటు బాంకులం 
కప్రు ెహెచ్చుధరలకు కారణములు, దేశీయబ్యాంకులు, ఇండియా 
సుణమ్సు ఆదాయము, ఖర్చు భూమిపన్ను విధానము, నై ల్వేలపద్ధతు లు, 
యవ్యయములు, సేవాపదతి, ఖర్బులు మొదలుగాగల ఆ నేవివయ 
) ఆన్యభాషలలోని గొప్ప.గంథముల సహాయములనలనన్వు గవర్న 
ము రిపోర్టులు ఆదాయవ్యయపట్టికలు మొదలైనవాటి సహాయము నేతను 
హో(గంథము ఆంధ్ఫుల అభివృద్ధి క తోడ్పడుటకు గాను బహువ్యయ (ప్ర 
లకోర్సి ముదించబడు చున్న ది, కొలది కాలములో తయారగునుం 
చీ ఆర్లరుచేయవ లెను, 


(బొఫెసరు రాధాకుముద ముక రీ గారివలన రచియిఒపయబడిన ఇంకు 
ఏంవిత్సరములయొక్క_ హీందూ దేశ సముద్ర వ్యాపార ప్రాముఖ్యము 
దులో ఆనాటి ఆం ధజేశముయొక్క- జెన్నత్యమును “తెలియ 
చరిత్రము, 
'థక్యర్థవ-ా-మ- 5 -రాం్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు, 
శారదా పబ్లిమీంగు కంపెనీ, 
185 మవుంటు రోడ్డు, 

మద్రాసు, 


8 


అమూల్యమైన గా గృంథ ములు, 


_గామవ్యవహాగబోథిని 
(కిమినలు. వొ సీజరుకోగ్గు 
9 qf 
సాకుషకాస్త్రయు 
జమో ౦చారదీ (గామోదోంగకాసనము 
వంశ పాగ్య (7 మోదో్ట” ౪ "సనము 
ఆ” భాగాల లా ంచారీల ఇసనము 
"స్పిసీ గ్‌ పుజిక్టు 
ఆఅ ముధఇ₹"సనము 
ఇం ననీ “రు 
ఓ 
చెలగాబుములఆరకు 
టు 
మెనరుల గార్జి య నుల అిక్టు 
గివాలాఅర్టు 
పంవాయతి ఆకు 
రి 
చేవస్తానయు అకు 
Cn 
కం ఘతన 
సమ. గ) 
సిలాసిమొ 


ప య్యుగింధ ములను చేనిని కోరినను పోస్తే 


4 0 0 
5 0 0 
5 8 0 
2 8 0 
114 0 
0 12 0 
0 8 0 
0 12 8 
0 12 0 
౧1౧ 0 
0 0 
100 
0 8 0 
0 ff ౦ 
1 +0 


బొ మేమేభరంచి 


వాగ్లాదా సభ్రిపంగు కరు 
185, మాంటురోడ్లు మృ దాసు, 


fg hg నాలాలాలకా రాత గాడ సాలకాణమసూనాడ్యా యకక 
sey AT THE INDIA VKINIING WORKS MAD 


మా. మానా. కానాల... కారకాల... ను. యోనా 


ర | 
RA 


UNIVERSITY OF HYDERABAD 
LIBRARY 
«HYDERABAD (A.P.) 


| 
Cl. No. 720 Acc. No. 2d ర్త | చ్‌ 


/5|”7౯ DATE DUE 
DURATION OF LOAN — Not later than the last date 


stamped below, failing which fine as per Library Rules 
will be charged. 





UNIVERSITY OF HYDERABAD, LIBRARY 


ష్‌ Acc. [1024౧ (6 
CaliNo. 22 VSIT 


Title ర్‌ 


UNIVERSITY OF HYDERABAD 
LIBRARY 
HYDERABAD (4, P.) 
న. 








1. Books / Journals should be 
returned on the due date, 


2. Borrowers are responsible for 
every book / journal takan by 
them and wil be expected to 
pay for any hook / joumal 
damaged, defaced or lost. 


Help te kop ths hyok fresh ewl clean 


